


డిసెంబరు, 1988 సంపుటి : 80, సంచిక 9 


వారిక చందా ; పది రూపాయిలు విడిిపతి : ఒక రూపాయి 
ఎ 


[ప్రకాశకులు : 
భారత హిందీ (పచారసభ, ఆంధ 
"హైదరాబాదు 





క. 


న్వర్ణజయంతి పరిచయ పరిక్ష 


రెండవ పర్యాయం జరుగనున్న పరిచయ పరిక ఏవరం 


గూ 
a 


పరీఇార్థుల పట్టిక, పరీఇారుసుము 
అంగీకరించు చివరి తేదీ ది, 22.12.88. 


9, పరిచయ పరీక్ష జరుగుతేదీ ది. విలి జనవరి 1984 ఆదివారం. 


పరిచయ పరీక్ష ది. 20.11-రకినాడు [పథమ పర్యాయం సుమారు 100 కేంద్రాలలో 
జరిగినది, హిందీ పండితులు ఉత్సాహంగా ముందుకు వచ్చి పరిచయ పరీక్షను విజయవంతం 
చేయుటకు పూనుకొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. 


రెండోసారి జరుగు పరీక్షకు యింకా ఎక్కువ మందికి హిందీ నేర్చి పెద్ద సంఖ్యలో పరీక్షకు 
కూర్చో పెట్టమని హిందీ పండితులకు మనవి చేస్తున్నాము, వివరాలకు వెంటనే మాకు [వాయండి. 


చోలామంది హిందీపండితులు పరిచయ పరీఇజారుసుము (డాఫ్టల ద్వారా పంపుచున్నారు. కొంత 
మంది “కార్యదర్శి, దక్షిణభారత హింద్మీపచారసభ, అంధ” అని [డాప్టులమీద (వాయుచున్నారు, 
దానివలన అసౌకర్యము కలుగుచున్నది. కావున “కార్యదర్శి, స్యర్థోత్సవ సమితి, ద. భా. హిం, 
(ప. సభ, ఆంధ” ఆని వాసి పంప కోరుచున్నాము. 


హైదరాబాదు "వేమూరి రాధాౌకృష మూరి 
6 చ 
ది. 20.11.1988 కార్యదర్శి 





ప 


అందాం 

ఈ 

వ 
యూర వె 





ష్ష్‌ 


"వే 
మూ స్ట 

న్‌ 

ఈ 
_ ఖా 
= 
తః 
=e 


11. 
12; 


18. 


14. 


కేర్‌. 


సంచికలో 


సంపాదకీయం 

శ్రీ గిరి శతకము 

సత్య సందర్శనం 

ఏది గొప్ప 

[కొత్త ఉదయాలు 

మాయమైన పాట 

మృత్యు సౌఖ్యాలు 

కొన్ని చారితక ఏకాంకికలు-పరిశీలన 
తెలుగుమీద కన్నడ భాషా |పభావం 
సుమతీ శతకము, రహీమ్‌ సత్‌ 
సయి-తులనాత్మక పరిశీలన 

తెలుగు నవలల్లో నూతన (పయోగాలు 
ఆచ్చమైన కవి గుంటూరు శే షేందశర్మ 
సాహిత్య గోష్టి 


డా॥ బాడాల రామయ్య 
మానేపల్లి 

కె. స్వర్ణలత 

కావూరు పాపయ్యశాన్ర్ర 
ఎ. సూర్య పకాశ్‌ 
చెన్నోజు రామ్మోహన్‌ 
ఆలపాటి సుబ్బారావు 
ఎ, హనుమంతప్ప 


శ్రీహరి రామం 

కె. వి, యన్‌. రాఘవన్‌ 
టి. రంగస్వామి 
తారిరెడ్డి పభాక ర రెడ్డి 
దూర్జటి వెంకట బాలాజీ 
వేముగంటి 
హరినారాయణ్‌ 


గాగాతవావావాతా మొముారానాగానాల. 


సంపావకీయం : 


కొంది పచా రం ౨తిక రుఅంవలం 


మహాత్మాగాంధీిగారు భారతదేశ నమెక్యాతకోసం హిందిబా షో 
(ప్రచారం -కావించాలని (పకటించి దతిణ భారత హింది ('వచార 
నఖథను స్థాపించారు. సాంతం త్య పోరాటంలో ఒక భాగంగా దతి 
ణాదిన జాతీయ భాషా[పచారానికి రూపక ల్పన చేశారు. మాతృభాషా 
ఖివృద్ది, జాతీయభాషూ[వపచారం యీాతెండింటిని నిర్యాణ కార్య|కమ 
అంశాల్లో చేర్చారు. 


స్వాతం! త్యం లభించనంతవరకు జాతీయభాషో (పచారంనేె తి 
కవిలువలవె ఆధారవడినడిచింది. కాని స్వాతం (త్యం లభించిన తరు 
వాత మిగతా అన్నిరంగాల వలెనే జాతీయ భాబూ[పచార రంగంలో 
కూడ నైతిక విలువలు రోజురోజుకు తగ్గి పోతున్నాయని తెలుపుటకు 
చింతి స్తున్నా ము. సార్ధం, అవినీతి, అ|కమంగా ధనోపార్దన చేయా 
లను తవాతహాలి ఇందుకు (పధాన కారణం. 


భార తావని విషయం వదిలి,ఆం|ధ|వదేశ్‌ వరకు సీమితమెహిొంది 
'వచార రంగంలో జరుగుతున్న అ|కమాలను గురించి కుప్తంగావివ 
శిస్తునూూము. (శ్రీజలగం 'వెంగళరావుగారు ముఖ్యమం[(తిగాను (ఖీ 
మండలి వెంకట క్ఫష్టారావుగాగు విద్యాశాఖా మాత్యులుగాను వున్న. 
ప్పుడు ఆం|ధ్ర(పదేశ్‌ [పభుత్వం హిందీ [పచారరంగంలో జరుగుతున్న 
అవినీతికరమెన చర్యలను అరిక శే ందుకు కృృషిచేసింది, కాని వారి 
(పభుత్వం పోయిన తరువాత వచ్చిన విద్యామం(త్రులు, ముఖ్య 
మంతులు యీ విషయం పట్టించుకో లేదు. అనేక పదా్యాయాలు 
వారిదృష్టికి తీసుకొని వెళ్ళినా (వయోజనం "లేకపోయింది. 


ఇప్పుడు (పభుత్వం మారింది. అయినా (పభుత్వం గు_ర్లింపు 

వున్న కొన్ని హిందీ సంన్లల హిందీపరీతల నర్జిఫి కెట్ట అమ్మకం బహి 

రంగంగా జరుగుతున్నది. హిందిలో నంఆకమెనా ెట్టలేనివారు 

ాదెపెద వటాలువటుకొని హిందిశు గనింగుకు, మాంది ఉద్యోగాలకు 
(శ) అ An) 6 త 

ఎగబడుతున్నారు. లతమలాది రూపాయల వ్యాపార స్థాయికి యా 
వ్యవహారం వెళి నట్లు తెలునున్నది, 

(ap) C౧ అనో 


ఆంధధ్శపదేళ్‌ ప్రభుత్వ రికగ్ని షన్‌ వున్న కొన్ని హిందిసంస్థల 
ఉన్నత పరీజులవ్యవస్థవిచి తంగా వున్నది. జిల్లా వ్యవస్థాపకులు జిల్లా 
స్థాయిలో నియమింపబడటం, వారు [పభుత్వాన్ని సంతోషపరిచేం 
దుకు కేం చా లలో పరీతలు నడిపించడం; వరీకలు కాగానే ఆ వ్యవ 
స్థావకులు పరీయార్జుల ఉతర పుస్తకాలు తీసుకుని వెళ్ళడం జరుగు 
తున్నది. ఆ పద్దతిన ఆతరువాత వారుజరిపే పనులు ఎ- "వుంటాయో 
వూహించవచ్చును, 


హిందీ శు 9నింగు విమయంలో జరుగుతున్న తతంగం 
యిక్కడ వివరించడం అనవసరమని భావిస్తున్నాము గుజరాతీ తన 
మాతృభాషఅయినా, హిందీని జాతీయభావగా నిర్ణయించి మహో 
తుపుడు జాతీయభాపా |వచార రంగంతో నెలకొల్పిన నై తిక విలు 
వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయనే బాధతో యో విషయం 
(స్రవంతిలో |పకటిస్తున్నాము. 


పొ ందిఖా మో (పచారం అ|కమచర్యలకు, అనై తిక వ్యవహో 
రాలకు సాధనం కాకూడదని కారాదని మా అభి (పాయం. అందు కే 
యూ తపన. అందుచే యూ ఆవేదన. 


శ్రీగిరి శతకవంం 


ఎడా! బాణాల రామయ్య 


(వేమన్నను శెలియని 'శేలుగువాడు లేడు. ఆటులనే సర్వజ్ఞుని చదువని 
కన్నడిగుడు కానరాడు. వేమన్నను చదివిన తరువాత సర్వజ్ఞుని చూడపని లేదు. 
తెలుగు కన్నడిగులకు గల అవినాభావ సంబంధ మీ యిరువురిచే మనకు స్పష్టము 
కాగలదు. భావములందే కాదు వారి దేశ కాల పరిస్థితుల |పఖావములు పరిశీలిం 
చిన వారియందు చాలవటికు సమానాంశము లగుపడుచున్నవి. 


సర్వజ్ఞ డే |పాంతమువాడో, యొప్పటివాడో, యెవడో ఆతని జీవన చరి]త 
సమ్మగముగ తెలియక నేటికిని పండితులు సతమత మగుచున్నారు. మన వేమన్న 
విషయమును ఇంకను యెన్నో పరిశోధించి తేల్చుకొనవలసియున్న ది. సర్వజ్ఞుడు 
(తిపదుల పాడెను. ఈ (తిపదులలో మకుటముగ “సర్వజ్ఞ * అని కొందరు చెప్పు 
దురు కొందరు “పరమార్థ” అని చెల్పుచున్నారు. పండితుల యందే భిన్నాఖి 
(పొయము లున్నవి. కాని యీ (తివదుల ఆం(ధీకరించుచు నేను ఆటవెలదిని 
వాడితిని. ఆటవెలదితో “చిదచిదంతరీశ (క్రీగిరీశ అను మకుట ముపయోగించు 
కొంటిని. సర్వజ్ఞుని |క్రిపదులలోని భావమును ఆటవెలది యందలి మూడుపాదము 
అకు సరిపోవును. |త్రిపదిని నాలుగు పాదములుగా పాడవచ్చునని కన్నడ ఆలం 
కారికు లభి పాయపడిరి. 


తమిళుల వెళ్లా, కన్నడిగుల |తిపది, ' ఆంధుల ఆటవెలది, ఛందన్సున 
[కమపరిణామమును పొందినట్లు చెప్పవచ్చును. ఈమూడింటికి మూలము ఏల" 
కావచ్చు నేమో! ఇదియే (పొచీన (దావిడఛందోగతియని స్ఫురించుచున్నది. 
(ప్రస్తుత మీపరిశోధనాంశమును వదలి కన్నడిగుల ఇంటింట కవియగు సర్వజ్ఞుని 
మనమీ ““థీగిరి శతకము'న చూడవచ్చును. సర్వజ్ఞుని శెలిగించిన వారులేక 
పోలేదు. కాని వారిగతివేరు. సర్వజ్ఞున్హి చదువునప్పుడు మనకు వేమనముందు 
నిలువగలడు. నిలుచుటయేకాదు వేమనయే సర్వజ్ఞుడై నట్టుదోచును. కర్ణా 
టాం|ధ భాషలయందియిరువురు (పజాకవులు పాండిత్యములో కసరత్తు చేసినవారు 


కారు. (పపంచమునుచూచి, ప్రజలనుచదివి, ఆదేశీయ ఛందస్సున వారి హృదయ 
ములకు తట్టినట్లు తమఅనుభవమును [పకటించిన రసాదెపతులువారు. ఊరూరు 
తిరుగుచు దోచినభావముల ఎక్కడికక్కడ నిర్భయముగా చెల్చిరి. నర్వజ్ఞుడు 
అవధూత అయితే వేమనయోగి సర్వజ్ఞుని |త్రిపదితెలుగున వేమనగారిఆట వెలదిగా 
మారినది. కన్నడిగుల వేమనలో మన సర్వజ్ఞుని చూచుటకీ శ్రీగిరిశతకము కొంత 
తోడ్ప డగలదని భావింతును.) 


ఓకడుకాక పలువురుండిచేజగతి? స 

ర్వజ్ఞుడొక డె కర్త: భర్త; వార్త 

సర్వ శా_న్తదేవ కబ్దవాచ్యుడొకండె 

చిదచిదంతరీశ; శ్రీగిరిళః॥ (1) 


రంగురంగుల రుచినింగి కెవ్వడుపూసె? 

వివిధ వర్షరాజి నెవడు నెమిలి 

కిచ్చ? సుమదళాల కెవడు వన్నెలలమె? 

చిదచిదంతరీశ! (శ్రీగిరిళః ॥ (2) 


సన్నని యినుకరవనున్నని శిలలలో 

చన్నెపటములందు నున్న వాడు 

నీమనంబులోన నిండక యుండునా? 

చిదచిదంతరీశ శ్రీగిరీళ! ॥ (8) 


పూలణోన తావిపుట్టిం చెనెవ్వడు? 

నారికేళమందు నీరు నింపె 

నెవ్వడు? కలకంఠ మెవడుకోకిలకిచ్చె? 

చిదచిదంతరీశ' శ్రీ గిరీశ! ॥ (4) 


మట్టిపెళ్ళలందు గట్టి రిలలలోన 

ముండ్లకొొనల మధ్యమూాగు నివుడు 

నీవుతలచినకడ నిలువక యుండునా? 

చిదచిదంతరీళ (శ్రీ గిరీశ! ॥ (5) 


ఆపరాత్పరుండు నాత్మరూపంబున 
అంబరంబువోలె అడగి యుంజె 

కం (క్రియకు ముఖంబు నాకృతి యున్న దే? 
చిదచిదంతరిళ! శ్రీ గిరీళః ॥ 


ఆత్మలోన "దేవుడణగి యుండియుకూడ 
నరుడు చూడలేడు గురుడు లేక 
చెట్టు లోని నిప్పు చెట్లు కే ఇలియదు 
చిదచిదంతరిళ శ్రీ గిరిళ ! ॥ 
సారమెటుగకవరచు సదురు వెవడె న 
నబి! తెలిసి పొందుకు నుఖంబు 

ఊర చేర నెవడు దారి చెప్పి న నేమి? 
చిదచిదంతరి శ! (శి గిరిశ! ॥ 


గురుని కరుణ యొంతకూడిన వళవర్తి 
“కాడు, కామియనబాడు పచ్చి 
కట్టిరాచ, నిప్పుకణములుపుట్లు నే? 
చిదచిదంతరీళ! (శ్రి గిరిళ! ॥ 


మాయగాల్తుననుట మాటలేకానిస' 
తృంబుకాదు మాయదవిలి నరుడు 
చేహియయ్యయ్య మాయతెగటార్చుబుట్టులో! 
చిదచిదంతరీశ! శ్రీ గిరీశ! ॥ 


జడల పెంచవచ్చు మడుగుల నెరికట్టు 
వచ్చు; గడులచుటవచ్చు; "కాని 

లు 
ఇం[దియాల న్మిగహించుట యెట్లులో! 
చిదచిదంతరీళ ! శ్రీ గిరీశ !॥ 


జింక తోలుకట్టి చిరునవ్వు నవ్వుచు 
కొండూు న నిష్ష కూరుచున్న. 

యోగి మననుకూడ యువతివై పోవురా |! 
చిదచిదంతరిళ! (శ్రి 


5) 


(7) 


(8) 


(9) 


(10) 


(11) 


(le) 


గుబ్బ లొరయగవకళి: కోలువపై బడ వీకు 
'జదుటపడ ధనంబు నెత్తుకొనని 
దిరుజవడో! నుడుల ధిరులే అందరూ ! 
చిదచిదంతరిళ ! శ్రీ గిరీళ ! ॥ 


కొలికి, గాంచనంబు; గలబండు వృతంబు 
జూ-చిచూ-చి మనను నూరగొనగ 

అ రుసాచనట్ట అయ్యలుండి రెధర 2 
చిదచిదంతరిళ ! శ్రీ గిరీళ ! ॥ 


ఎల౭ీగితి ననుమాట యిప్పుడు తప్పాను 
ఎబుగ నెరిగితినని యెదుట బడడు. 
ఊరకున్న వాడె నుర్వి సర్వజ్ఞుడు 
శిద-చిదంతరిళ ! (శ్రీ గిరీశ 1! ॥ 


బమ్మ నెరిగి నేని గుమ్మంబుగా నుండు 
బమ్మ నెరిగితినని పలఠికెనేని 
దొంగతనముకేగి తుమ్మి చచ్చినటులే ? 
చిదచిదంతరిళ ! థీ గిరిళ ! ॥ 


ఎంత వారలై న "నేమి ఫలంబురా ? 
తానెవండొ ! యన్నతంతు గనుక 

జ్ఞాని కాని వాని ఘనతయేమందురా ? 
చిదిదంతరిళ ! (శ్రి గిరీళ ! ॥ 


నర్వ'మెలుగు వాడు గర్వంబుతో కాడు 
అతరతరంబు నందరియెడ 

నేర్చి విద్యయనెడి నిండు పర్వతమ య్య 
త్ర ! 
చిదచిదంతరీళ ! (క్రి గిరిళ ! ॥ 


విద్య యే జననియు విద్యయే జనకుడు 
విద్యయ సుబుదె విద్యమార్ల 

ద గ 
దర్శి బంధువది యె ధర్ధు రాజ్యంబగు 
చిదచిదంతరీళ |! (శ్రి గిరీళ 1! ॥ 


(18) 


(14) 


(ల్‌. 


(16) 


(17) 


(18) 


(19) 


ఏటి నీట బడిన యేనుగు వెఅచునే 
నిటి చేవలకును? నీచుడాడు 

-వేడినుడుల కెపుడు వెజచునే సుజ్ఞాని రి 
చిదచిదంతరిశ ! శ్రీ గిరీశ 1! ॥ 


చీకటింట దీప మేకాక్చృతి నిలిచి 

వరిగి నటుల నవని వెలుగుచుండు 

ను తమో తముడగు 'యోగీందు 'డలవు 
(వ! అటి దడ 

చిదచిదంతరిళ ! శ్రీ గిరిళ ! ॥ 


(పొద్దుపొడుపు లేవా ! సుద్ది యెంగిలి యేమొ! 
జంకు గొంకు అటులొ ! సరుకు గొనడు 
జ్ఞానమనెడి అంజనము దాల్చి (పాక్టా ండు 
చిదచిదంతరీశ ! శ) గిరీళ ! ॥ 


సీటిలోన బుట్టు నెరజాతి ముత్యంబు 
మరల నీరు కాదు మార్చు చెంది 
సత్యమెణగువాడు సంసారి కాలేడు 
శిదచిదంతరిళ! (శ్రీగిరీళ ! 


జ్ఞానియెన వాడు సంసారియయు్యును 
అంటియంటకుండుటరయగ లడు 

మబ్బు తెరల మధ్య మా_ర్తండు జడుండ జే? 
చిదచిదంతరీళ! (శ్రిగిరిళ! 


తెలుగు (పొ 'ఫెసర్‌ 
బెంగుళూరు విశ్వవిద్యాలయఠి 
బెంగుళూరు 


(20) 


(21) 


(22) 


(28) 


(24) 


సత్య సందర్శనం 


_మానే 


ల 
36 


కొందర్ని కొంతకాలం మోసం చేయవచ్చు 
ఎక్కువమందిని కూడా కొంతకాలం మోసం చేయవచ్చు 
ఎక్కువ మందిని ఎక్కువకాలం మోసం చేయలేం 
-అెనేది ఒకనాటి అ|బహాం లింకన్‌ నూ క్రి 
ఈ నూకి అతితరచుగా అబద్ధం అవుతూనే వుంది 
కావాలంకు చరి తపు _స్త కాల్లోని రాతలు చూడండి 
దేశదేశాల పురాణాల్లోని (పచా రాలు చూడండి 
విజ్ఞానంతోపాశు పెరుగుతున్న మౌణ్యాన్ని చూడండి 

డూ 
రాచరికం, సా(మాజ్యం, వలన రాజ్యం 
అనే పేరు మార్చేసి 

C౧ 

(పజాస్వామ్యం, సోవలిజం అ నేపేర్తు "పెట్టారు చూశారా 
సెట్టుబడిదారీవనాలు తమపాలనకు 
“జ్పాతిన ముదు వేర వి. 

ee యలు య 
అదిచూసి మినహాయింపు లేకుండా 
సంవత్సరాల తరబడి జనం మోానపోయారు 
కడకు కమ్యూనిజం కూడా 
ఆ పేర్ల వరనలో చేరిపోతుంది 
రెవిజని స్ట్రు (పభువుల చలవ వల్ల 
అందర్నీ అనంతంగా మోసం చేయవచ్చు 
అనడానికి ఇంతకం'కు నిదర్శనం ఇంకేం కావాలి 
ఈ తియ్యని "మోసాన్ని 
ఇన్నా భిన్నం చెయ్య నిదే 
సత్య సందర్శనం కానేరదు. 

—(రచన : 80. 11. 81) 
కోటవిధి 
చోడవరం 

విశాఖ జిలా (581086) 
<n 


బది గొప్ప 


అనంతవిశ్వంలో |పతిమవో పదార్థం, 

ఒక దానివై నొకటి ఆధారవడడం యదార్థం 
అందేది ఒకటికాదు పెచ్చు. 

మలింకోటి కానే కాదులొచ్చు. 


నదులుపుట్టుటకు సము[దం కారణం 
సము[దం నిటికి నదుల సాహాచర్యం "కారణం. 
ఇందొకటి లేక మరియొకటి లేదు. 
ఇందేదిచిన్న శ మరింకేది మిన్న? 


క్‌ 
(పాణికోటి ఉత్ప _త్తిస్థానం మీ" 
(పాణికోటి ఉత్ప త్తి కారణం పురుషుడు. 
స్రీ సృష్టి. పురుషుడు (సష్ట. 
ఇంచెవరు గొవ్ప* మరింకెవరు తక్కువ? 


మూనవ మనుగడకు ఆధారం ఆత్మ. 
అత్య అంతర్భధన అమృతమే పరమాత్మ 
పరమాత్మకు ఆ| శయం ఆత్మ. 

ఆత్మకు ఆలంబనం పరమాత్మ. 

ఇంచేది ఉన్నతం? మఆీంకేది మతం? 


(పపంచం అరు నిర్మితం. 

అణువు వరిమాణు పరివేష్టితం. 

అణువు లేక పరమాణువు లేదు. 
పరమాణువు లేక అణువు అనలతే లేదు. 
ఆందెేది ఉచ్చం? మణిం"కేది నీచం? 


ఇనుకఘనీభవించి తయా 3 ందిణాయి. [ అన్ని రా ళ్ఫూకాదనిమనవి 
రాళ్ళు పగిలి తయా రెంది ఇనుక . 

ఇనుక పుట్టుక అలా తినుంణా? 

"ఇకా తిపుట్టుక యినుక నుండా? ఏది కార్యంక వది కారణం? 
పగటి ఆప్తుడు వద్దా బాంధపుడు నూర్యుడు. 

రాతికి వెలుగు కలువల నెచ్చెలి చం[దుడు. 

సూర్యుడు సర్వ పపంచ సంరవకుడు. 

చం[దుడు నర్వఓవధీ [పపంచ సంరతకుడు. 

ఇందెవరిని మేటిగా భావించాలి? 

ఎవరినిలోటుగా భావించాలి? 

ఒక దానికొకటి నహాకరి స్తే కళా్యాణం. 

ఒక దానికొకటి వికటి స్తే ౧ నిర్యాణం. 

నపహా-కార సామర 6౦0 తెలిసిన అన్న. 

ఇహలోకంలో డేవునిక ౦కు మిన్న. 

ఈ విషయము నేను కంఠో_క్తిగా అంటున్నా... 


దొొమ్మర నంద్యాల, కడపజిల్లా. 


(కొత్త ఉదయాలు 

Ft రకారుణ ఉషః సంధ్యా సమయాలు. 

ఏ కవి కలం నుండి వెలువడ్డ వివ్షవగేయాలు! 
ఈ నవవికసిత ముందా రాొలు- 

ఏ నవ సమాజ ముఖదా్వఠాలు! 
ఈ దిగంత పరివ్యావ్య శకుంత నిస్వనాలు- 

ఏ నమారారంభ చేళా సముది_క్త క్‌ శంఖా రావాలు! 
ఈ నవోదయ న్‌ కాంతికిరణకా లు - 

ప నియంతృత్వ శ|తువుమై ఎక్కి డిన బాణాలు' 
ఈ తూర్పుకొండ గుండె నుండి 

వెలువడ్డ మూారాండబవింబం- 
ఏ మారును మోనుకొచ్చిన 

తరుణకారులఆా భావకదంబం! 


చె అచు 
వల్లవి, చెరుపు మాధవరం, ఖమ్మం జిల్లా. 


వాయమైన పొట 


పలుకుల చిలక ఎక్కడికో ఎగిరిపోయినపుడు 
గొంతు పోతే పోయింది గుండె నిండుగా 
ఆరని ఆర్జ9త వుంది కదా అని సరిపెట్టు 
కున్నాము ఆ చిలకను వెతుక్కుంటూ 
వ్ఫాదిలోని వాంస కూడా వెళ్ళిపోయినప్పుడు 
మూగవోయాము మూర్భపోయాము 


అపురూప శిల్పాలకు (పాణం పోసిన 
మూగశిల్సి ఉలి నేలరాలిపోయింది 
చెల్లీని వెతుక్కురీటో* వెళ్ళిపోయాడు " 
మళ్ళీ మరో మల్తీశ్వరిని 1+ 

ఎవరు శిల్సి ంచగలరు 

శా స్త్రీయగీతం 

కప శా స్త్రీయగీతం 

మళ్ళీ వినే గీత లేదు 

కృష్ణ పక్షమే మిగిలింది! 


శిల్పి తెలుగుల ఎదలలో 
శిల్పమెనాడు 
శిల్చిని అనుకరించిన చారు 


చ 


--ఎ. సూర్య పకొ్‌ 


ఏం సాధించగలిగారు 

గిరజాలు పంచడం తప్పు! 
గలగలా పారిన 

జల ఆగిపోయింది 

సజల నయనాలతో చూస్తున్నాము 
శిల్పి కన్ను మూసాడు 

శిల్పం ఒళ్ళు జలదరించింది 

గుండె నీర పోయింది 

శిల్పం కన్నీ ర పోయింది 


నిత్య నవతా వాది 

మానపశళాచాది 

స్వేచ్చను (శేమించిన వాడు 

కవిత కొసమే [బతికిన చాడు 

నుకుమార పదాల చలువరాళ్ళతో 
ఆోజమహాల్‌ నిర్మించిన వాడు 

పాటలా గాలిలో శేరి మాయమె వోయాడు! 


లెక ఎ్రెరర్‌ 
అట క న కళాశాల 
ఆర్మారు, నిజామా బాద్‌ జిల్లా 





వత్చ సాఖ్యాలం 


_చెన్నోజు రామోహాన్‌ 


కష నషాల కార్చిచ్చులు ఒకొక్కటిగా ఆవరించి 
త్ర “లు 
అని (బతుకు దిక్కులూ షష దిగ్బంధనం న 
వంచనల వరద గోచారులు చుట్టుముట్టి... 
బాధల భూకంపాలకు నేలమట్టమైన ఇళ్లు .... ఊళ్లుం ** 
[కొత్త (కొత్త చట్టు సభలూ వనూ 
సుఖాల పక్కా హార్మ్యాలు నిర్మి స్తామంటూ 
మూడున్నర దిర్హ దశాబ్దు ల చు చిలుకు 
స్ర్తీకి హామీల తెనె పాటల నిటి మూటలు 
వేదిక వై విప్పుతూ...వినిపిస్తూ ....నడుము ఊపుతూ... చినరికి. 


జన కర్ణ 'భెగులు (బద్దలై కంటి పాపలు కారుచీక శై 
ఎడదలు ఎడారులె -వర్షించని వీ* -న పరిణామాలు ! 
సము దుడు (పజల అనహనంలా లెచి 

ఉవ్వెత్తున ఎగిసి పడుతూ తీరానికి చేరిన 

పాశవిక మృత్యు కరటం (కింది 

వెన్న_ంటిన డొక్కాలూ కంఠం నిండిన కడుపులూ 

క న్నెసిల్పల దరహాసాలూ పూనుకున్న నగరాల 
రంగు రంగుల ముఖారవిందాలు-విస్సోటమై 

జడల గులాబీల రోడ్ల ముద 

నల్లని తుమ్మెదల వాహానాలు-_నస్తంభించి- పేలి 
-పీలికలై ముక్కలై వక్కాలై గల్రంతై. 
నీలాలనింగిలో విచ్చిన్న మె విడివిడిగా పడిపోయి 


చిన్నా పెద నతు తాలై మిల మిల మురుగున్నాయి- 

తం ఎ అవల 
నిరు పేదల పగిలిన అల్ప నంతోపొల 
కాంతి పదార్థాలను కోరి కోరి పరి తిసి 
| శయో రాజ్య | బహ్మ్చానందభరిత (బహాండాన్ని 

అల అవక 4 ల 
మళ్లీ వూర్వంలా పేర్చి-కూర్చి-సమక'ట్లి 
(శ్రీ మహోవిమువు మెళ్లో పూ మాల అస్‌ 
మనో న్నేతాల కళ్లెదుట నుసందర్భనం కావించుకున్న ట్లు- 
వ్వధల అదనలో ఆత్మిక సుఖాలు అనుభవిస్తున్నట్లు - 
_-జనావాసాలపె నిరయగా (పేల్చబోతూ 
చ్లా (లు 

అప్పుడే అందిన తాజా ఆదేశానుసారం 
మనను మార్చుకుని (పయోాగించడం ఆపివేసిన 
అణుబాంబులోని విక్కు_విక్కు.మసనే శాంతి విళశ్వకాంతయై 
దిన దిన గండం వెయ్యేళ్ళయు_వై.-చిరంజీవురా లై 


ఈ లోకంనుదుటివె సౌభాగ్య కుంకుమరేఖ భయంకరంగా 

పరిఢవిల్లుతోంది . 
కరడు గట్టిన సావాసానికి ఆలవాలమెన _స్తీ)మూర్తి స్ఫూర్తిలా 
ఈ భూమి ఓపికగా ఊపిరిపిల్చుతూ స్పందిస్తోంది... 


శ్రీరామక్ళష్ల విద్యాలయము 
(కొ _తబజారు, 
మవహాబూబాబాదు-506 101 


వరంగలు జిలా. 
ష్‌ న్న 


కొన్ని చారి తక ఏకాంకికలు= పరిశీలన . 


చరిిత* ఆనే పదం మనకు [కొ త్రవిశాదు, 
చరితం, “చరితం” ఆనుపదాలు పర్యాయపవాలైన 
ప్పటికి “చరిత” మనే శబ్దం పరమ ప్రాచీన కాలం 
నుంచీ బహుళ వ్యాప్తిలో ఉంది. ఈపద౨ కావ్యార్థానికి 
మిక్కిలి వ్యవహారంలో ఉన్నట్టు హర్షచర్మితం, 
ఉ_త్రరరామ"*ర్మితం, దశకు మారచరి[త, విక మార్క 
చరిత్ర, మొదల్సెన (గ్రంథ కావ్యాల్నిబట్టి స్పష్టమవు 
తుంది “చరిత” అనుపదం పాళ్ళాత్యుల “హిస్టరీ” 
సమానార్థకంగా ఆధునిక కాలంలో వ్యవహారంలోకి 
వచ్చింది “సీహిస్టరీ” అను పదం పాళ్ళాతుల్లో దేశ 
రాజకీయ చర్మితమను అర్థం రూఢమైనట్రే, తెలుగులో 
చర్మిత పదం రాజకీయ చరిత మనిస్ఫురింపజేయడం 
గమనించవలసిన విషయం. 


చరిత అంటే ఏమిటి? అను విషయాన్ని తెలిసి 
కోవాలి. వ్యక్తి, చర్చిత, దేశ చరిత, జంతు చరి, 
వస్తు చరిత, సౌంమిక, ఆర్థిక, రాజకీయ చరిత, 
మత నై తికాధ్యాత్మిక చరిత మొదలైన వాటినిబట్టి 
చూస్తే పతి వస్తువుకు, వ్యక్తికి, దేశానికి చరిత 
లున్నాయి అని స్పష్టమౌతుంది. చరిత నిర్వచనా 
నికి డాక్టర్‌ వి. సీతాకల్యాణి గారు, ఒక వ్యక్తి 
యొుక్కుగాని విషయముయొక్క [కమ పరిణా మగాథా 
కథనము చర్మితమగును, అని “న్మిశణిక సాహత్య 
వ్యాస సంపుటిలో చరిత సాహిత్యములు, సామ్యభేద 
ములు= పి, 6లో నిర్వచించారు. 


__ఆల పొటీ సుబ్బా రావృ 


“మానవ సాంఘిక జీవనమునకు సంబంధించిన 
అన్ని విషయమును కథగాకూర్చీ సాగించిన రచనయే 
చర్మిత” అని ఆరిస్టా బిల్‌ అభి'పాయ పడ్డాడు. 


History of past politics and 011= 
tics is present history అని feruman 
అనే చరిత కారుడు, ఆభిపాయ "పడ్డాడు 


చరిత ఇతివృత్తంగాగల కావ్యాలు మన తెలుగు 
సాహిత్యంలో చాలా తక్కువ. సంస్కృతంలో 
బాణుని “హర్షచరి[త, కల్పణుని “రాజతరంగిణి” 
మొదలైన వాటిని పేర్కొనవచ్చు. తెలుగులో సిద్దే 
శ్వర చరిత కాకతీయుల pa ఆం ధుల చరి[త 
(పతావ సీంహ చర్మిత మొద 
లైన వాటిని పేర్కొన నవచ్చు. చరితను వాసేవాడు 
ఒక విధంగాక వే, పెగంధాళ్ని- నిర్మించిన వాడుక వే 
కదా; జ యం. | డెవల్యాన్‌ అనే (ప్రముఖ చర్మిత 
కారుడుకూడా చరి[తను (వా వాడు? ఒక విధంగా 
కవేనని చెప్పాడు. చర్మిత వేరు చరిత రచనా కళ 
వేరు అని ఆధునిక చరితకారుల్లో కొందరి అభి 
[పాయం, యధార్థ విషయాన్ని చెప్పితేనే నిజమైన 
చరిత ఆవుతుంది. కవి ఈవిషయాన్ని కధారూపంలో 
చెబుతూ వర్ణనల్ని ఉపమానాది ఆలంకారాల్ని జోడించి 
చరి[త రచన చేస్తాడు, కవి వీటన్నింటిని చెప్పకుండా 
కేవలం రాజుకధనే చెప్పినచో అది మృతకశేబర 
(ప్రాయమే అవుతుంది సత్య విషయాల్ని [(గహించి 
వాటికి సాహిత్యశిల్బాల్ని (పదర్శించి నిర్మింని వాడే 
నిజమైన చరిత కళాకాళుడు ఇట్టి రచనలే తారా 


రామ రాజీయం, రాణా 


కొన్ని చార్మితక. .. 


స్థాయినందుకుంటొ ము, చారి తక విషయాలతో ఆనేక 
సాహిత్య |ప్రక్రియలున్నాఖి. అట్టివాటి లో ఏకాంకిక 
ఒకటి |పస్తుత వ్యాసంలో కొన్ని చార్మితక ఏకాంకికల 
పరిశీలన అనేది (ప్రధా శాంశం. 


నాటక కర్తలు చరి తలోని కొందరి వ్యక్తుల్ని 
ముఖ ప్మాతలుగాగహించి ఆయావ్య కుల గుణశీలాలు 
ఆంతరంగిక విషయాలు, కొన్ని సన్ని వేళాల్లో నాట 
కాల్ని నిర్మిస్తారు ఇందులో కవి తాను స్వయంగా 
కల్పించిన ఫ్యారలూ, గాధలూ. ఉంట్లామి. అన్నీకల్చ్వి 
గాధలనీ, అన్నీకల్పిత పా తలనీ భావించరాదు. కొన్ని 
శతాబ్దాల కిందట జరిగిన యుద్ధాన్నిగా ౨, కధనుగాని 
కవిదర్శంచలేడుకదా  వీటి౦ిచకతకామునిద్యారా దేశ 
చర్మితద్వారా స సః ఒదర్శించి ఆయుద్ధం ఎలాజరిగిందో, ఆ 
యుద్ధ రంగ ద్నశ్యం ఎలా ఉం టుందో, తన మనో 
దర్పణంతో కవి దర్శి.చి నాటకాన్ని నిర్మిస్తాడు. 
తెలుగులో అనేక చార్మితక నాటకాలున్నాయి. వాటిలో 
వేదం వారి [(పతాప రు దీయం." కోలా చలరి వారో 
“రామరాజు చర్విత శ్రీ పాదవారి బోబ్యిలి 
యుద్ధం” చరిత పానుగంటి వారి (పవరడ చాణక్య! 
వున్నవ వారి” నాయకురాలు ముత్తవాజు సుబ్బారావు 
గారి చందోగు ప్త నాటకము కొప్పరపువారి “రోష 
నార” మొదలైన వారి నాటికలు మిక్కిలి (ప్రడోరరో 
పొందాయి మకకిట్టి పసిద్ధాలయిన నాటకాలు ఉండగా 
షకాంకికలు ఎందుకు అవసర మయ్యాయి: -అనే 
సమస్య మనకు ఎదురోతుంది, నాటకం జ్లీవితానికి 
దర్పణం, అవి ఒక నిర్వచనం' 1పస్తుత పరిస్థితిలో 
వొక్‌ వూర్తి జీవితాన్ని [పదర్శించడా ఏకి. రచ ముత్రకి 
ఆనకాశర తక్కువ ఆదే విధంగా | పేక్షళలను 
దర్శించే ఓపిక తక్కువ ఆడే సమోజు పరిస్థితు 
ఆధారంగా చేసుకుని, జీవితంలో ఒక చిన్న భాగాస్మో 
ఇతియ్భృ త్తంగా _ తీసుకుని కవి,రచయిత రచన చేస్తు 
న్నాడు. జీవితాన్ని చర్మితగా తీసుకుంటే, అందలి 


గెడ 
ప్మాళల్ని. ఘట్టాల్ని చిన్న చిన్న భాగాలు తీసు 
కుంళే ఏకాంకిక యుక్క పరిమాణ మనకు అర్థం; 
మవుతుంది ఇదంతా చెప్పడానికి గల కారణం ఏక్షాం 
కిక చిన్న శరీరాన్ని కలిగి ఉంటుందని చెప్పడం 
కోసమే ఏకాంకిక నేటి మానవుఎ2కి తస్కువ ప్రమ 
యంలో ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందీ కాబటి వీని 
ఎక్కువగా నేషు ఆదరిస్తున్నారు. 
నేది రచయితలు (చార, తిక ఏ కాంకికల్ని) వ 
1 చార్మితక సత్యమైన విషయాన్ని ఆ [పముఖఆగ 

చేసే సాకల్పిత పాతల్ని (పముఖంగా చిృితింయ 


చడం a 


2. చార్మితక 6గా సత్యమయిున వొాతల్ని (ప్రధా 
నంగా చేసి1మరికొన్ని పా(తల్ని అ|[ఫధానంగా" 
చేసి మరికొన్ని పాతల్ని కల్పించడం. 


రి. చరిత్ర గతమయిన ట్టీ కాలగర్బాంతర్జీ రమైన 
ట్ట, ఇతరః పూర్వజ్ఞాన కథల్ని సేక్క 
రించి కవిమనో Sd అనుసరించి కధా 
కాలంనాటి |పజాజీవన సంఘర్షణల్ని చి|తిం 
చడం 


4 ప్మాతలు చరిత సత్యాలై నను అవత్యాలై నను 
చర్మితలోకొన్ని ఉదంతాల్ని _ఇశిహాసాల్ని" 
ఆధారం చేసుపుని, ఇతి వృత్తాన్ని దేశకాల 
పాతనుగుణంగా ఫోషి ంచడంవంటి లక్షణో 
అతో ఏకాంకికల్ని నిర్మిస్తున్నారు: చర్మిత్చకో 
సంబంధించిన సాజ్యాన్ని సే గువరింఛి [ప్రమా 
ఇాల్ని కోడీకరించి ర్లదించబడిందే చర్మితన్ను 
నిర్ణయించే ఏకాంకిక, ఇటువంటీ ఏకారెక్తికల్లు 
_ మనకు చాలా తక్కువగా ఉన్నాయి. న్‌ 


విశ్వనాధ కవిరాజుగారు-గ్రాదొపు 50 పకాంకిక్షల్సి 
[వాశారు అందులో చార్మితక , ఏకాంకికల్పు ఉన్నాయి, 
ఫ్తుల్హాడి-ఆవవ్వాని గ్రారుశ్రఖ్రడ్గతిక్ర న, పీష్వా, స్పుల్లాన్స్‌ 
క్రియా, బాల్తక్రందుడు, ప్రల్నాటి వీరచరిత్ర, ,జగ్గ 


18 


సతః పాకాల వెంకట 
బాము ముద్దుకృష్ణ గారు, అనార్న్లల్మి బుచ్చిబాబుగారి 
రాయల కరుణకృత్యం, ఉషర్‌ ఖయ్యాం, చిత 
యోనీ లక్ష్మీబాయి, (1928), 
Cపెల్డ, జనార్జవరావుగారు తాన్‌ సేన్‌, (1928), 


రాజమన్నారు, నాగు 


గుప్తులుగారు, 


ay 


రగ 


ఒడూడ బంగారమ్మ గారి ఖడ్గతిక్మ.న, శ్రీ తల్లా 


PR 


జల కృతివాసతీర్షుల గారు స మాట్‌ అగ్నిమ్మితుడు, 
యి ది ల టం 

జ్ఞానాంబగారి, జహంగీర్‌ - నూర్జహన్‌, సత్యవోలు 
సుందరరావుగారి రామరాజు, టి వి కృష్ణారావుగారి 
తమ్మపడిగ, అంగర సూర్యారావుగారి తంతియాతో పే, 


కొప్పరపు సుబ్బారావుగరి చేసినపాపం, ఉన్నవ 
లవ్ష్మీనారాయిణగారి హరిజం నాటకం ఆట్టూరి 


వెంకటకృష్ణయ్యగారి, మదిరాదేపి, శ్రీ పాద సుబ 
మణ్యకాస్త్రిగారి కలంపోటు, గణపతిరాజు ఆచ్యుత 
రామరాజుగారి ఖడ్గతిక్క న ఎస్‌. వి, జోగొరావుగారి 
ఛ,తపతి, పాపారాయుడు, మొదలైన వాటిని 
పేర్కొ.నవచ్చు. 
ఏకాంకిక లున్నాయి. వాటినన్నింటిని 


క్షవషసార (మో పన్‌, 
ట్‌ ren 


ఇంకా చక్కని కి శాత్మక మైన 


పేర్కొనడం 


పై ఏకాంకికల్లో వీర, కరుణ, హాస్యరనాదులేగాక 
రాజుల ఆస్థానాల్లో కవులు తమ వ్యాతల్ని ఏవిధంగా 
విషయాలలో నిర్మించబడ్డ 


ఎకాంకికలూ ఉన్నాయి. ఆంతేగాక సంఘ సంస్కర 


సిర్వుహించారు, అనే 


ణారం రచించబడ ఏకాంకికలు కూడా ఉన్నాయి 
థి డి 


మొట్టమొదట వీర రస (ప్రధానమైన ఏకాంకికల్ని 
చర్చిద్దాం! మల్లొది అవధాని గారి “బాలచందుడు”లో 
బాలచందుడు యుద్ధంలో తన వీరత్వాన్ని ,పదర్శించి 
ఏ విధంగా వీర స్వర్గం పొందింది ఇందలి [పధా 
నాంశం, ఈ ఏకాంకికలో పాఠకులు కొంచెం తన్మ 
యత్వం చెందడానికి చక్కటి సంఘటల్ని కల్పి:చారు. 
ఏకాంకిక చివరి రంగంలో ఐతాంబ్క మాంచాల మల్లె 
దండలు (గుచ్చుతూ కులాసాగా కబుర్హు చెప్పుకుంటూ 


[స వంతి 


ఉంటారు అప్పటికే బాలచం[దుడు యుద్ధంలో మర 
ణిసాడు. ఈ మరణం పాఠకులకు (పేక్షకులకు) 
తెలయడానికని మాంచాల చేతిలోని మల్లెదండ తెగి 
నేల జారడాస్ని, మాంచాల “చం[దోదయం అయింది" 


అంటే ఐశాంబ “బాల చం[దుడు ఆకాశంలో ఉదయిం 
చాడు” అంటుంది. 


జగజ్యోతి, పల్నాటి వీర చరిత, ఖడ్గ తిక్కన 
వంటి ఏకాంకికలు [పధానంగా యుద్ధ ఏకాంకికలు. 
దేశం కోసం అవసరమయితే తమ [పాణాల్ని పణంగా 
ధ్వనింపజేయడమే వీటి ధ్యన్యాత్మకమైన 


సెటాలసి 
ar) 


సందేశం 

అచ్యుత రామరాజు గారి “ఖడ్గతిక్కన ”లో తిక్క 
నకు సేన సరిపడనందువల్ల యుద్ధం నుంచి తిరిగి 
వస్తే తిక్కన తంగడి “లే వెళ్ళు కళంకిత హృద 
యాలకూ, ధర్మదూషణ తత్చరులకూ, దేశ దోహు 
లకూ నాయింట చోటు లేదు, వెళ్ళిపా” అనీ, “మంచం 
మాటున మరుగుగా మజ్జసమాడ మని” తిక్కన భార్య= 
“నీ ధైర్యం యిలాగే తిరిగిందిరా” అని విరిగిన పాలు 
పోనీ తిక్కన తల్రీ ఆవమానిస్తారు, తిక్కన పగరకు 
వెన్నెచ్చి పరిగెత్తే పిరికిపంద అనే వీడి ఉద్దేశం. వీరి 
మాటలకు తిక్కన కౌరుషక తెచ్చుకుని ఒంట ఏగా 
పోరాడి వీరమరణం పొందుతాడు. 


కొం పెల్ట జనార్థనరావుగారు “తాన్‌ సేన్‌” అనే 
గాయకుణ్ణి కథకుడిగా చేసుకొని “తాన్‌ సేన్‌” అనే 
ఏకాంకికను నిర్మించారు. తాన్‌ సేన్‌ అక్చరు యొక్క 
ఆస్థాన గాయకుడిగా చేరడం, అక్బరు కోరిన దీప 
కరాగాన్ని పాడడం, దానివల్ల మంటలతో బాథ 
పడడం, మీరా “మలహరి”ని ఆలాపించి మంటల్ని 
తొలగించినందువల్త్ల ఆమెకు (పేమించడం, అమె 
తాన్‌ సేన్‌ _పేమను తిరస్కరించడం చివరకు ఇద్దరూ 
సన్యాసులుగా మారడం ఇందలి అంకాలు, 


కోని, చారి తకం. 
(= he 


“మానవుడు తన కోరికను తీర్చుకొని స్వార్థంగా 
జీవించడం కంచే పర మేశ్వరుని సేవకై (బశకాలని” 
ఈ ఏకాంకిక చెబుతుంది. ఈ ఏకాంకికలో తాన్‌ సేస్‌ 
నన్యాసిగా మారే ఘట్టం చాలా రసవత్తరంగా చ్మిత్రీం 
చబడింది. కాషాయ వస్తారిల్శి “వినయ వేషం” 
అని మీరా ప్యాతచే కవి పల్కించడం చాలా బొచి 


త్యంగా ఉను ద, 
oo 


ఆచార్య యస్‌ వి. జోగారావుగారి “పాపా 
రాయుడు" అనే ఏకాంకిక లో పాపారాయుని యొక్క 
[పభుభ_ిని చక్కగా చ్వితించారు. పాపారాయుని 
చేతిలో చావడానికి సిద్ధంగానున్న రామరాజు పాపా 
రాయుణ్ణి బొబ్బిలికి రాజుగా చేస్తానంటాడు, “నారాజుని 
రాజ్యాన్ని లెక్కించుకోలేని నాకు రాజ్యం వద్దు, ఆ 
రాజ్యానికి రంగారావు దొర కొడుకు వెంక|టాయుడైే 
రాజు"అని చాటిన నిన్వార్థఖ ఇందిలి పొపారాయుడు. 


ఇక కరుణరస (పధాన మైన వాటిని గూర్చి తెలుసు 
కొందాం. ముద్దుకృష్షగారి “ఆనార్క.లి“లో [పేమ 
థి ణు 
కోసం కుమారుడూ, [పజాభ్మిపాయం కోసం, 
సా మాజ్య శేమం కోసం తండ్రీ ఏషమ పరిస్థితుల్లో 
పడి ఒక అమాయకురాలి జీవితాన్ని ఏ విధంగా బలి 
చేసింది చితీంచబడింది. 


ఇందలి ప్యాతలు | పేమకూ, త్యాగానికీ సజీవ 
ప్మాతలుగా నేటికిని నిలిచిపోయాయి. సలీం |పేమను 
నశింపజేయాలి ఆని [పయత్నించిన అకృరుతో ఐబుల్‌ 
ఫజత్‌తో సలీం వజీర్తీ | పేమలేని సామాజ్యమే 
అక్కరలేదు నాకు” ఆనీ, ఆదే విధంగా అనార్కలి 
(ప్రేమను నశింపచేయాలని (పయత్నించిన ఆక్చరుతో 
ఆనార్కలి- “వారిని (సలీం) పేమించకుండా ఉండ 
లేను, నేను [బతకలేను,,*నన్ను చంపించి వేయండి” 
ఆని పళకింప జేశారు ముద్దుకృష్షగారు, 


19 


TON రాజమన్నారు గాను బౌద్ధమత వాతావర 
ణంతో “నాగుపాము” అనే చక్కటి కరుణరస [పాయ 
మైన ఏకాంకికను చి తించారు. 


నాగసుందరుడనే శిల్చిపాము కాటుతో మూర, 
పోతాడు. “జయశ్రీ అనే నాట్యగత్తె శిల్సిని రక్షించి 
తన |పాణాల్ని కోల్పోవడం, శిల్చి బతికి తను కూడ 
మళ్ళీ మరణించడమే ఇందలి పధౌనాంశం. 

కొప్పరపు సుబ్బారావుగారు “చేసిన పాపం” ఆశే 
ఏకొంకికలో కూడా బౌద్ధమత వాతావరణంతో సిర్మిం 
చారు ఇందు సిద్ధారుని కాంతిమూ ర్రిగాను, తపళ్ళాలి 
గాను చిత్రించారు. ఇందు మాయాదేవి తను చేసిన 
పాపం చెబితే పోవుననే ఉద్దేశంతో సిద్ధారు?కి వివకి 
స్తుంది. “పాపం అశ నీకు తోచిన కార్యాన్ని ఇకమీద 
చెయ్యకు” అని | పబోధిసాడు సిద్ధారుడు. 


బుచ్చిబాబుగారు “రాయల కరుణ కృత్యం" అనే 


ఏకాంకికలో రాయల దయార్డ9 హృదయాన్ని 
రాయలు పేమించినటువంటి “స్వరూపిణి "ని. 


పె పరిశీలనలో నికి అనేక ఏకాంకికలు వచ్చాము, 
కొన్ని దేశభక్తిని బోధించినవై తే, మరికొన్ని ఒక 
సిద్ధాంతాన్ని పబోధించడానికి రచించబడ్డాయి. వీటిలో 
[ప్రదర్శనకు నోచుకున్నవి కొన్నే ఆయినప్పటికి రచ 
యితలు సాంఘీక ఏకాంకికల మాదిరిగానే వీటిన 
కూడా ఏదో ఓక [ప్రయోజనం కోసం (వాస్తూనే 
ఉన్నారు. 


తెలుగు కొఖు 
ఆంధ విశ్వవిద్యాలయం 
వా లేరు . 580 008. 





తెలుగు, కన్నడకు దగ్గర సంబంధముందని ఆటు 
చార్మితకంగానూ, భాషాకుటుంబ దృష్టితోనూ, పరి 
శోధనలు చాలా జరిగాయి. ఆంధధ్యపదేశ్‌ పడమటి 
య కర్నాటక సరిహద్దు ఉంది, తెలుగువాళ్ళు 
కరా, ఓక రాష్ట్రం ంతో సంఘ, a రాజ 
క్‌ సంబంధాలు పూర్ణం నుండే కల్లివున్నారు. (శ్రీ 
కష్టదేవరాయెలు మొ, రాజు కర్నాటక |ప్రాంతమూ 
తెల గుభి షా (పాంత మైన మన రాష్ట్రంలో కొంత 
భాగమూ కలిపి ఏక 6గానే పాలించారు అందువలన 
ఉభయ భాషల సమ్మేళనం జరగడానికి ముందునుంచి 
౬ చృదివఠకు ఆమాళ్ల ముంది. మిగిలిన (పదేళాల్లోని 
మ్యఎహోారంకం టే కర్నాటక సరిహద్దు | పాంతాల్లో! 
మ ట్లాడే భాష భిన్నంగా వుంది ఒకవైపు షృత్రికలు, 
సీమా ల, రెడి మోల కారణింగా [ప్రాంతీయ వ మాండ 
లిక భావ మారడానికి అవ శమున్నా పొరుగు కష్ట 
భాషా పభాషం అంత తౌందరిగా పోయేది" 'కాదు* 


al 


౭ 


ea ంగా ఒక భావకంచే ఎక్కువ బ్రాషలు 
వాళ్ళు మాట్లాడ గల్లే అన్ని pen 
పవాటు ర. వుంటాయి మా రాష్ట్రానికి 
కడ సరిహద్దు పాంతాలో కన్నడం, తెలుగు 
ఉద .డ్రూ మా ట్టాడే వాళ్ళున్నారు. ఇక్కడ కొన్ని కులాల 
౨౪న ఆ "ద 


+క00 టర 


=అ. హనుమంతప్ప 


వారు (ఉదా: జంగమ, కురుజ హరిజన) యింట్లో 
మ్యాత్తం కన్నడ మాట్టాడీ, బయట తెలుగు మాట్లాడ 
తారు. ఇలాంటి వ్యవహ ర రల [ప్రభావం యితరుల పై 
తప్పకుండా వుంటుంది. ఈ సంహద్దు (పాంతాల్లో 
వుండే వాళ్ళు కన్నడ మాట్లాడడానికి 
టికీ కన్నడను అర్థం చేసుకునేవాళ్ళు సుమారు ఎ థై 
శాతం వున్నారు తమ మాతృభాష తెలుగే అయినప్ప 
టికీ యించుమించు యా భిశాతం మంది కన్నడ భాష 
మాట్టాఎగల్తుతాగు. 


త స యినప్ప 


ఆంధ్ర, కరాటక రాష్ట్రాల్లోని సరిహద్దు 
జిల్లాలు 


-5ఆనంతపురం, చితూరు, 


ల్‌ 


మహబూబ్‌ వగశ్‌, 
లు. మన రాష్ట్రానికి న-హద్దు జిల్లాలుగా 
గుల్బర్గా వీవర్‌, బళ్ళా3, రాయతూర్‌, 

పావగడ, బాదెపల్లి తు ముకూరు కోలారు మొ, [పోం 
తాలు కర్నాటకకు సరిహద్దు పాంతాలుగా వున్నాయి 2 


జ .సల్బర్గా ప్రాంతంలో వ్యవహరించే క్రన్నడకు, 
"తుముకూరు. |పాంతంలో వ్యవహరించే కన్నడకు 
యమారడలిక.గా కొద్ది తేశా వుంటుఐది ఆలాంటప్పుడు 
త్తప్పనిసరిగా ఆయా మాండలిక భాషా ప్రభావం ఆయా 
ఎమూండలికా నికి? సరిహద్దులుగా తెలుగు కాట 


వ్ర రమంది. 


1 అనంతపురం, గ 1ల్యాణదుర్గం:, పావగడ, పెనుగొండ, మడకశిర, కదిరి, పదోసే,” గుంతకల్లు ఉర వీకొండ 


రాయదుర్గం ద్వ వస ఇ (పాంతాలు 


వి ఈ [పాంతాలు కర్నాటకలో ఉన్నప్పటికీ అరవె శాతంకంపే ఎక్కువమంది తెలుగు మాటాడతారు. 
లాలా రా 


తెలుగుభాష మీద... 


ఇంతవరకు జరిగిన పరిశోధన జరగాల్సింది : 


కీ. శే. డా. చిలుకూరి నారాయణకావుగారు ఆనం 
తపురం [గామ నామాల మీద కన్నడ భాషాపభావం 
గూర్చి పరిశోధన చేశారు. కి. శే, కల్లూరు నాగ 
భూషణరావుగారు రాయలసీమ మాండలికం - అనంత 
పురం |పాంతీయత మీద చేశారు. దానిలో కన్నడ 
పభావం గురించి కొంత చెప్పారు. చేయాల్సింది 
యింకా చాలా వుంది, రాష్ట్రవ్యాప్తంగా విద్యాబోధన 
అన్ని స్థాయిల్లోనూ వ్యవహార భాషలోనే జరగడానికి 
సమ్మగ ఆధునికాంధ థాషా నిఘంటు నిర్మాణం, 
సమ్మగ ఆం|ధాభాషా వ్యాకరణం అవసరమవుతాయి. 
అంచేత ఆంధ రాష్ట్రానికి పడిమటి భాగ సరిహద్ధు 
[(పాంతాల్లో కన్నడ భాషా (పభావం గూర్చి పరిశోధన 
సాగాల్సిన అవసరం వుంది. 


సాధారణంగా సరిహద్దు (పాంతాల్లో బాగా వెనుక 
బడినతనం కనిపిస్తుంది. దీనికి కారణం రెండు 
రాష్ట్రాల (పభుత్వాలు సరిహద్దు పాంతాల్లో [పాథ 
మిక చదువ చదివే విద్యార్థుల్లో చైతన్యవంతం 
ఆంతగా కనిపించదు (స్కూలు పీలలో కూడా) 

ధాం 

ఎక్కువభాగం స్తబ్ధత వుంటుంది ఈ _స్తబ్ధిత ఫోగొట్ట 
డానికి భాషా సామాజిక చైతన్యం రావాల్సివుంది. 
భాషా సామాజిక చైతన్యం రావాలంటే విస్తృతమైన 
పరిశోధనలు సాగాలి. 


ఈ వ్యాసకర్త ఆంధ, కర్నాడిక రాష్ట్ర సరి 
హద్దు [పాంతాల్లో పర్యటించి చేసిన సర్వేతో బయట 
పడ్డ విషయాలలో కొన్నిటిని మా[తం ఈ వ్యాసంలో 
చూపడం జరిగింది. ఇక్కడి (పజల వ్యవహారంలో 
వినిపించే వివిధ రకాల పదరూపాలను చూద్దాం. 


£1 
కొన్ని పదాల్లో వినిపించే విలతణో 
చ్బారణలు 
ils తాలవ్యాచ్చులతో కలిసినపుడు చ, జలు 
తాలవ్యోచ్చారణంతోనూ,  కంఠ్యాచ్చులతో కలిసి 
నపుడు దంతమూలీయోచ్చారణంతోనూ విని పించడం 
తెలుగులో సాధారణంగా వుంటే సకిహద్దు పాంతాల్లో 
దంత మూలియోచ్చారణతో వున్న తెలుగు పదాల్లోని 


చ, జలు తాలవ్యాచ్చులుగా వినిపిస్తాయి. 


ఉదా : చదువు చదువృు/చలి.చెలి (సలి. సెలి 
ఆని కూడా వినిపిస్తుంది) 
జలెడ అ 
1.2.¥/ల; ణన తో కూడిన రూపొలు : 
ఉదా: హోళిగ/ఓళిగ/ఓలిగ హ్హ --- 


అఆజ్ఞ/అన్న 


1.3. విలక్షణమెన వర వ్యత్యయాలు ; 
యా కో 

ఉదా : గెల/గొల 

ఎ/ఓ ల వినిమయం ఇక్కడ కన్నడ [పభావాన్ని 
శంకించడానికి వీలుంది. క. గొలె. తెలుగు.గెల 

ఇలాగే రెడ్డి/రొడ్డి రోకలి/ర్యాకలి, ఇసక/ఉసికి/ 
ఉనుక లాంటి రూపాలోని వర్ల వ్యత్యాయాలు కూడా 

య [=] 

సందేహ ముంది. 


[పభావం కావచ్చునా అని ఒక 


1. చూ, ఆం ధభాషాచరితము, మొ. సం. (1987) పుటలు. 664.65. 


2, చూ. రాయలసీమ మాండలికం.-ఆనంతపురం |ప్రాంతీయత (1972) పుటలు ళ5్‌-రి5, 


22 


వి వ్యాకరణాంశాల్లో కనిపించే కొన్ని 
విశేషాలు: 


శి 1. విభ కి లోపం: 
porn) 
కన్నడలో సంస్కృత శబ్దాల చివర ఏ |పళ్య 
యాలు చేర్చకుండా యథాతథంగా వాడతారు, తెలు 
గులో సంస్కృత పదాలు వాడేటప్పుడు సంస్కృత 
శబ్దాల చివర డ్కుము, వులు చేర్చుకొని వాడడముంది. 
కాసి కన్నడ |పభావం వల్ల సరిహద్దు పొంతాల్లో 
ఒక్కక్క ప్పుడు స (పత్యయాలు చేర్చకుండానే 
వాడే పద్ధతి తరుడుగా వినిపిస్తుంది. 
ఉదా ; మజ్జిగన్న (మజ్జిగన్నం ఆనడానికి) 
కూలిమఠ (కూలిమథం ఆనడానికి) 
సీ సంబళ యెంత? (సీ సంబళ మెంత) 
సంబనం = జీతం, 


ని, 2, విలక్షణ సంధి :-- 

ఒక్కొక్కప్పుడు ఒకే అర్థాన్నిచ్చే రెండు భాషల 
పదాల్ని కలిపి వ్యవహరించడముంది. 

ఉదా :- నీయాకట్ల మేము షావుకార్డు కాదప్పా! 
(నీమాదిరి మేము షావుకార్డు కాదనడానికి) 

సీ ఆగ __ అట్ల నీ యాగట్ట నీ యాకట్ల 

కన్నడ. హాగె= వలె, మాదిరి 

(నోగ్భె ఆగ్రా ఆగ) 
తెలుగు, ఆట్లు = వలె మాదిరి )అట్ట్రు ) 


నీ ఆగ-[ అట్టా నీ ఆగ అట్లా నీ ఆగట్టం 
సీ (య్‌ ఆగట్ల 


|సవంతి 


2, 3. సంకర రూపాలు 
కన్నడ నామ వాచకానికి తెలుగు విశేషణ పదం 
చేర్చి వ్యవహరించబడుతుంది. 
ఉదా != తెల్ల జిబ్బ (తెల్లమచ్చ) 
క. చిబ్బ = ఒక విధమైన చర్మరోగం, మచ్చ 
తె, సిబ్బె/సిబ్బి 13 13 


తెల్ల/దన లలో లాగా చ, జగామారడం అంతర్ని 
ర్మాణంలోని అనునాసిక కారణమై వుండాలి. 
2. 4. విద్యర్థక రూపాలు ;= 
కన్నడలో ని విద్యర్థక [ప్రత్యయం “ఇ చేరిన 
కొన్ని తెలుగు |క్రియాపదాల విద్యర్థక రూపాలు 
వినిపిస్తాయి. 
ఉదా ;= పీల్కీ నడీ, కలీ (పిలుచు నడచు: 
కలుసు) ఆవమనికి 
అతన్ని పిలీ (అతన్ని పిలుచు) 
(కన్నడ [కియాపదాలు విద్యర్థకంలో ఈ 
విధంగా వున్నాయి. ఉదా. మాడి, హోగి మొద 
లైనవి.) 


జి, వ్‌.కిలార్థం ష్ష్‌ 
క, అంతె, త్స ట 
తె, అంట్స అ(ట్స అట 
చేస్తాడంట్సు చేస్తాడట్సు చేస్తాట్ట 


2.6. కన్నడ ధాతువులకు తెలుగు క్రియలలో 
వచ్చే ఆనుబంధ (ప్రత్యయాలు చేర్చి వాడడం, 


ఉదా: ముక్కిశించు (పుక్కిశించు) 
కన్నడ ధాతువు ముక్క_క్‌; (క్రియ ముకి.శిను. 


సీగ 
గా యాట్ల స సీయాకట్ట తెలుగు ఇంచు. ఇదేవిధంగా చిముకురించు. (కన్నడ: 


ధాతువు 'చిముక్‌'కు తెలుగు అనుబంధ ప్రత్యయం 
“ఇంచు” చేరింది) 


కన్నడపదం అగ (హాగె) అన్నది, అట్ట (అట్లు) 
య య 
అనే తెలుగుపటంకలిసి 'నీయాకట్లి రూపమేర్చడింది. 


అసలు ముట్‌ ఈ 


2 7. తెలుగులో 'మనంి వాడే చోట్ల ఈ (పాం 
తాల్లో “మేము వాడడ ముంది. 1 

మనం పోదాం (inclusive) 

మేం పోదాం (exclusive) 


inclusive 
క. నావు 


exclusive 


3. పదబంధాలు 

సరిహద్దు |పాంతాల్లోని (పజలు వాడుకలో ఈ విధ 
మైన పదబంధాలు వినిపిస్తాయి. ఒక కన్నడ పదానికి 
ఒక తెలుగుపదం చేర్చి వ్యవహరించడ ముంది. 


ఉదా: బెంకి పెటి (క. జెంకి = అగ్గి; పెట్టిగె=ా పెట్టి) 


టె 


కబ్బిబ్బెట్టి (క. కబ్బిణ = ఇనుము) 
4. పద|క్రమం 

సమాస రూపాల్లో కన్నడ నిర్మాణ (ప్రభావం కని 
పించే చోట్లు వున్నాయి. 
ఉదా: తల్లీదం[డులు, ఆమ్మా నాన్న (తె ) 

తందెతాయి, అప్పా ఆమ్మ (క.) 

అమ్మా నాన్న అని వ్యవహరి చినపుడు పద 
కమంలో తెలుగు నిర్మాణమే వుంది. అప్పా ఆమ్మ 
ఆని వ్యవహరించినపుడు మాతం పద|క్రమంలో 
కన్నడ నిర్మాణం వుంది. ఎంచేతం టే అప్పు అనేపదం 
కన్నడ (ప్రభావం చేత వచ్చింది కాబట్టి, 
ర, కొన్ని విలక్షణ పదరూపొలు 


1 అగత్యంగా : క. అగత్య. “తప్పకుండ” 
నేను శుక్రవారం నాడగ్యంగా వస్తాను. “నేను శుక్ర 


కిరి 


వారంనాడు తప్పకుండా వస్తాను ' (తెలుగులో గత్య 
మంటే అవసరం ఆనే ఆర్థం వుంది.) 


౨. అరొవవ క. ఆరక, జీర్ణము". నాకన్నం 
అరకువ కాలెదు. నాకన్నం ఆరీగలేదనికూడా వ్యవహా 
రంలో వుంది, (తె. ఆరక పోవడం.) 


ల్‌, అడ్డం : క. ఆసడ్డె. “ఆటంకం ఈ పొద్దు 
పూరికి పోదామంటే అన్నీ ఆసడ్డాలె. 


4. వణును : క కుణి. 'నాట్యరిచే ము 


వాడుబలే నడుస్తాడు. బయల్నాటకంలో లయబద్ధంగా 
అడుగులు తొక్కడం ఒక పద్ధతి వింది (పాటకను 
గుణంగా), ఆ అడుగులు తొక)_డాస్ని 'కుణసడం' 
(కుణిసేది) ఆంటారు. ఆ నాటకాలలోని మాటలు 
పాటలు నేర్చుకొని బయల్నాటకం వేస్తుంటారు. 


ఆమెబలేకుణు స్తుంది -ఆమెబలేనాట్యం చేస్తుంది 


ర. న్యు :- క. కెమ్ము. “దగ్గు. కిర్నేలికయి 
నాక్కె మ్మొస్తావుంది. (కిర్నాలికం = చిలునాలుక), 
ఇక్కడే చరానికి బదులుగా కకారం వుండడం కన్నడ 
(పభావాన్ని సూచిస్తుంది, 

6 గుడీనీలి ;- క, గుడిళలు, గుడిసె. గుడిసె 
అని కాకుండా యిక్కడి వ్యవహారంలో గుగిసిలి అని 
వుండడం విశేషం. 


గ గుడుగు :- క. గుడుగు, 'ఉరుము.మోడాలు 
గుడుగుతా వుండాయి. (క, మోమలు = మేఘాలు) 


6. చటం := క. చట, *ఆలవాటు”. ఏదైనా ఓక 
దానికి ఆలవాటుపడితే అదిలేకుండా పోవడాన్ని 'చటం' 
అంటారు. శటం అనికూడా వ్యవహారంలో వ్పంది, 


i. దీన్ని డౌ, ఆర్మీ. యస్‌. సుందరంగారు కూడా గుర్తించారు. చూ. కోలారు తెలుగు రూప నిర్మాణం” 
భాష --- జానపదం, సదస్సు వ్యాసాల సంకలనం. (మార్చి, 1980). 


24, 


9, బౌండు ప ర్‌, చెండు, 
బంతిని చెండు ఆంటారు. 


“బంతి, ఇక్కడ 
10. దుణీనీపెట్టు :_ క, దుడి, “పనిచేసి పెట్టు'. ఈ 
ఎద్దులు మాకిబాగా దుడిసి పెట్టినాయి. 
11. జేవ :- క, బేకు. “కావాలి, నాకదేబేకు-- 


నాకావస్తు వే కొవాలి. ఆని అర్థం, 


క. బేడ = వద్దు, కాని నాకు బేసలేదు ఆనడం 
కూడా యిక్కడి వ్యవహార విశేషం. నాకుబేకులేమ- 
అంటే నామవద్దు అని, 

12, మెయ్‌ /(మయ్‌ /వయ్‌ ;= క. మెయ్‌. శరీరం' 

మెయ్‌/పయ్‌ తిక్కమ్మా. 'వీపురుద్దమ్మూ” 
ఇక్కడ తిక్కు. అనేపదం కూడా కన్నడ పదమే 
(తిక్కు = రుద్దు) 

18, నుగ వంక. సుగ్గి 'ఒకకాలంి (Season) 
చెనిక్కాయ సుగ్గి 'వేరుశనక్కాయలు పండేకాలం,” . 

14 నోలు ;_ క, సోలు, 'ఓడిపోవుీ. వాడు 
పందెంలో సోలిపోయినాడు. 

15 నుళ్ళ కిట: క్‌, సుళ్ళు. “అపద్ధం' వీడ్లుబలే 
సుషృనాయలు-ఆంటే ఎక్కువ ఆబద్దాలు చెప్పేవాడని 
ఆరం, 

థి 
6. కొన్ని ఆస కికరమెన అంళాలు 

wea Qe 
6. 1. సరిహద్దు [పాంతాలనుండి దూరంగాపోయే 


[సవంతి 


కొద్దీ కన్నడ|పభావం తగ్గుతూ వస్తుంది, ఉదాహరణా 
నికి సంబళం అనే కన్నడపదం ఉరవకొండ (అనంత 
పురంజిల్థా) [పాంతంలో ఎక్కువగా వినిపిస్తుండగా, 
అనంతపురం జిల్హాలోనే అనంతపురం నుండి గు త్రికి 
పోయేమార్గంలో ఇది వినిపించదు. (సంబళం-=జీతం) 


6.2, [గామ నామాలు సింగనమర్హ కొడిగనహళ్ళి 
హళ్ళి = పల్లి) మడకశిర, పెకకడపాడు ( ఉహన 
కశహాళ్‌ ।, యిలాంటి [గామ రానూల మీదనూ. 

6.2.1. బరికైలే పోతున్నాడు [(వట్టి చేతులతో 
పోతున్నాడు) కల చగా మారని రూపం | లాంటి 
రాయదుర్గం వ్యవహారాల నాధారంగానూ ఈ (పాంతం 
తెలుగులో కంపించే కన్నడ ఆంకాల్ని కేవలం పద 
దశకు చెందింది అనడం కంటే అంతకంటే కానీ 
యంగా కన్నడ నిర్మాణ [ప్రభావం structural 
pressure) అని ఊహించడం సమంజసంగా కని 
పిసుంది. 

6 8. కన్నడ జాతీయాలు, సామెతలు, పొడుపు 
కథలు వీటి |పభావం కూడా ఈ |పాంతంలోని 
158286 మీద వుండడం ఆస క్రికరమెన విషయం. 
ఇక్కడ తత్యగేయాలు!. కూడా కన్నడలో విపరీ 
తంగా పాడుకోరడాన్ని చూస్తే ఈ |పాంతాల్లో కన్నడ 
[ప్రభావం ఎంత వుందో మనం ఊహించవచ్చు 


శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 
ఆనంతపురం =లీ. 


1. మచ్చుకు ఓక కన్నడ తత్వగేయానికి చూ. ఎ. హనుమప్ప “తత్వగేయాలు  |బహ్మసారంి [స్రవంతి 


(జనవరి '828) పు. 17. 


సువుతీ శతకము, రహీమ్‌ సత్‌ సయీో" 
తులనాత్మక పరిశీలన 


సాహిత్యం సమాజాన్ని (పతిబింబిపజేసే దర్ప 
ణమే కాదు, దాన్ని సముచిత పంథాన నడిపించే 
పకాశ స్తంభం కూడ, ఫొటోోగాఫర్‌ వలె కేవలం 
సమాజపు యధార్ధ చిత్రాన్ని తీయగానే రచయిత 
బాధ్యత తీరిపోదు. సుందర సమాజం ఎలా ఉండాలో 
తెల్పవలసిన అవసరం కూడా రచయిత కెంతో ఉంది, 
కేవలం నీతి కావ్యరచన దాగరా రచయిత ఈ లఅత్యాన్ని 
సాధించగల్లుతాడు. కనుకనే పాళ్చాత్య విద్యాంసులు 
“పీత్రిని కావఃం యొక్క ము 
చాటారు. 


మని ఎలుగ తీ 


‘The theme of Poetry is moral 


order’ 


“శ్రీయ ధాతు జనితమైన ‘నీతీ శబ్దమునకు 
“ముందుకు అర్థము గలదు. 
సదా |పగతిని కాంక్షించే మానవ జీవితంలో 'నీతి” 
కెంతో [పాముఖ్యత గలదు. సమ స్త మానవజాతి నీతి 
నాధారం చేసుకుని 1పగతి మార్గాన పరుగిడుతోంది. 
కనుకనే (పసిర్భ నీతి కాస్త్రమైన “శు కనీతి సారంలో 
క పాణుల భౌతిక వికాసానికి భోజనమేరీతి. అవసరమో, 
ఆపే లోకవ్యవహారానికి నీతి ఆవశ్యకమ”ని నొక్కి. 
వక్కా_ణించబడింది* ఆందుకే ఆంగ్ల మహాకవి వర్డ్స్‌ 
వర్తు [పతి కవిని నీతి శాస్తా చార్యులుగా స్పష్టీకరిం 
చారు. 


వెడలట' ఆన్న 


—శ్రీహరి రామం ఎం. చ్‌ 


“Every great Poet 18 a teacher 1 


wish to be considered as a teacher 


or as nothing at all.” 


అనాది నుండి భారతావని నీతి [ప్రధాన దేశముగా 
(పసిద్ధి కెకి-౦ది. భారతీయ కవులు విశ్వవిఖ్యాత 
కవులేకాక ఆదర్శ సమాజ (పేమికులు, మార్గదర్శకులు 
కూడ, కనుకనే వారి |గంథాలతో నీతి ఆత్యంత 
[ప్రాముఖ్యత వహించింది ఇట్టి నీతి కావ్యాలలో హిందీ 
సాహిత్యంలోని రహీమ్‌ సతసయీ, తెలుగు సాహి 
త్యంలోని సుమతీ శతకం ఆత్యంత (పసిద్ధ (గ్రంథాలు. 


16వశ తాబ్టికి చెందిన అబ్బు రహీమ్‌ఖాన్‌ ఖానా అదే 
కవి ప్రసిద్ధ కృతి “రహీమ్‌ సతసయీ'. “సుమతీ 
శతకం బద్దెనా మాత్యుని (పజీతమని విద్వాంసుల 
విశ్వాసము. రెండు |గంథాలలోనూ తెల్పబడిన నీతి 
సూత్రాలు సర్వకాల సర్వాస్థల యందూ ఆచరణ 


యోగ్యాలు. 


రహీం హిందీ సాహిత్యంలోని “భక్తి కాలపు’ కవి. 
ఇతను 1618 వి॥ సం॥ న జన్మించాడు. రహీం భక్తుడు, 
దాత, కూరుడు, యోగ్య'సేనానియే గాక వివిధ భాషా 
కోవిదుడు. [పకాండ పండితుడు, అక్బరు ఆస్థానం 
లోని నవరత్నాలలో ఒకనిగా వాసికెక్కుట ఇతని 
యోగ్యతకు, గొప్పతనమునకు తార్కాణము, రహీము 
సాహిత్య మంతయూ అభ్యము కాకున్ననూ రహీమ్‌ 


26 


సతసయీ, రహీమ్‌ దోహావలీ, రహీమ్‌ చం|దికాః 
రహము విలాస్‌ కృతులుగా పరిగణింప బడుతున్నది, 
సుమతీ శతకకారునిగా భావింప బడుతున్న బద్దెన 
కాకతి సా|మాట్టి రుదమదేవికి సామంతుడు, ఇతడు 
కృష్ణం జిల్లాలోని చిన్న మండలానికి ఆధిపతి. బద్దెన 
నీతి శాస్త్ర _(గంథమనె పేరుతో 150 పద్యాలలో “రాజ 
సీతిని వర్ణించారు. ఇది (పతాప ర్ముదుని సంస్కృత 
'సిత్రిసార'మనే [గంథానికి తెలుగు రూపాంతరమని 
కొందరి విద్వాంసుల ఉవాచ. 'సుమతీ' మకుటముతో 
|వాసిన సుమతీ శతకము బద్దెన (పసిద్ధ గంధం. 


ఇరువురూ ను ప్రసిద్ధ సీతి కోవిదులు అత్యుత్తమ 
సూ క్రి నిధుల. ఇరువురి [గంథాలలో ఉత్తమ నీతి 
కావ్యలక్షణాలు |పన్ఫుట మౌతాయి నీతి [గంఖాలలో 
ఏదేని నీతికిగానీ, ఉపదేళానికిగాని [పామ ఖ్యత నివ్వాలి. 
నీతి కావ్యాల భాష (పవాహ పూర్ణమై, సరళమై 
ఉండాలి. అభివ క్రీకరణలో స్పష్టత ఉండాలి. ఇతరు 
లను (ప్రభావితం చేయడానికి సుందరమైన దృష్టాం 
తాల నివ్వాలి. ఈ రెండు [గంథాలలోనూ ఈ నీతి 
కావ్య లక్షణాలు ఆతి సుందరంగా సమావృత మైనాయి 


మానవుడు సంఘజీవి. పరిసరాల (పభావంచే ఆతని 
వ్యక్తిత్వం వికసిస్తుంది. సజ్జన సాంగత్యంచే దుర్జ 
నుడు సజ్జనుడౌతాడు. దుస్సం గతిచే సజ్జనుడు దుర్ణ 
నుడవుతాడు. ఆరటి ఆకు, రేగి ముల్టుల దృష్టాంతంలో 
రహీము ఈ భావాన్ని ఇలా వివరించాడు. 


“కహు రహీం కసే నిభై, బేర్‌ కేర్‌ కురు సింగ్‌! 
వేడోలత్‌ రస్‌ ఆపనే, ఉన్‌కే ఫాటత్‌ రంగ్‌” 


[ అరటి ఆకు, రేగిముల్లుల సాంగత్యం అసంభవం. 
ఇందులో ఏది (గాలికి) ఊగినా, ఆకు శరీరమే గాయ 
పడుతుంది. | 

“నల్లి సాగత్యంచే మంచానికి దెబ్బలు తగిలినట్టు 
దుర్జన సంగతిచే మనిషికి కీడుకలుగుతుంద "ని బద్దెన 
సుమతీ శతకంలో సృష్టీక రించారు: 


“కాంచెపు నీరు సంగతిచే 

నంచితముగ గీడు వచ్చు! నదియెట్టన్నన్‌ | 

కించితునలి కుటిన 

అతి పొ ఆ 

మంచ మునకు పెట్టువచ్చు। మహిలో సుమతీ।” 

దుస్పంగతిచే సుజనులు కుజనులుగా పరిగణింప 
బడతారు, కల్లు అమ్మే త్రీ పాలమ్మసొగినా (ప్రజలు 
విశ్వసించరు, 


“భహిమన్‌ నీచన్‌సింగ్‌ బసి, లగత్‌కలంక్‌ 
నకాహి। 
దూధ్‌ కలారిన్‌ హాధ్‌లఖభి, సబ్‌ సమురుత్‌ మద్‌ 
తాహి” 


[నీచుల సాంగత్యంలో ఉంటే ఎందుకు కళంకము 
కలుగదు? (కలుగునని అర్ధము). కల్లు అమ్మె స్రీ 
చేతిలోపాలను చూసినా (ప్రజలు దానిని కల్లు అనే 
అనుకుంటారు |. 


“సత్తి సాంగత్యంచేపాలు తమ రుచిని కోల్చోత 
యిని బద్దెన ఇలా వివరిస్తున్నారు. 


“పాలను కలసిన జలమును 

బాల విధంబుననే యుండు! బరికింపంగా 
బాల చవి చెజచు గొవున 

బారిసుడగు వానిపొందు।; వలదుర సుమతీ!" 


ఇరువురు సూ క్తికారులూ మూర్థుల మన స్తత్వాసీకి 
దర్పణంపట్టారు. “శతవిధాల యత్నించినా దుష్టుని లేక 
మూర్ధని చెడు గుణం చెరపలేను”ని రహీం దృఢ 

విశ్వాసం. 
“రహిమన్‌ లాఖ్‌ భలీంరో, అగునీ ఆగున్‌న జాయ్‌। 
రాగ్‌ సునత్‌ పయ్‌ పియత్‌హు, సొంప్‌ సహజ్‌ 
ధరి కాయ॥” 


సుమతీ శతకము... 


(లక్ష (ప్రయత్నాలు చేసినా మజనుల దుర్గుణాలు 
మాన్ఫలేము. సంగీతానికీ ఆకర్షింపబడి, షాలు (తాగినా 
పాము తన సహజ గుణాన్ని (విషము కుక్కటఓం) 
వదలదు. | 


“కనకపు సింహాసనాన్ని ఆధిష్షించినా, శునకము 
తన గుణాన్ని విడజాలదం” టూ బద్దెన మూర స్వభా 
౧ ఖి 
వాన్ని విశదీకరించారు. 


“కనకపు సింహాసనమున 

శునకము కూర్చుండ బెటి। శుభలగ్నమునం 
టె 

దొనరగ బట్టము గట్టిన 

వెనకటి గుణమేల మాను (వినరా సుమతీ)! 


అందుకే “ఉత్తమ గుణములు సేచునకు రావోని 
బద్దెన నొక్కి వక్కాణించారు, 


“ఉ త్తమ గుణములు నీ చున 

కెత్తెర గున గలుగనేర్చు। నెరయెడలందా 
నెత్తిచ్చి కరిగి పోసిన 

నిత్తడి బంగారనుగునె। యిలలో సుమతీ! 


ఈ జగతికి మూలంధనం. ధనం వల్ల మానవుని 
క్రిర్తి పెరుగుతుంది. ఆన్నిచోట్ట ధనవంతుడు వేనోళ్ళ 
క్రీ రింప బడతాడు. ధనమున్నంత సేపూ శ్మతువులు 
కూడా మితులుగా ఉంటారు. ఇదే భావాన్ని రహీమ్‌ 
ఇలా వ్య క్రం చేస్తున్నారు. 

“జద్‌లగి విత్తన ఆపునే, తబీలగి మిత్ర్‌నకోయీ। 

రహిమన్‌ ఆంబుజ అంబు జిను, రవి నాహిన్‌ 

హిత్‌ హాయ్‌!” 

[మనిషి వద్ద ధనము లేకున్న, ఆతని కెవరూ 
మి[తులుకారు. నీటిలో ఉన్న కమలం సూర్యకిరణా 
లకు వికసిస్తుంది నీటీనివిడిచిన కమలం ఆదేకిరణానికి 
వాడిపోతుంది |. 

సుమతీ శతకంలో కూడ ధనమహిమను తెలిపే 
పద్యాలు ఎన్నో కనిపిస్తాయి “బంధువులందరూ మన 


ma 
లస 


ధనముతో బంధుత్వం కలుపుతార ”ని బద్దెన చాటు 
తున్నారు 

“ఎప్పుడు సంపద కలిగిన 

ఆప్పుడు బంధువులు వత్తు! రది యెట్టన్నన్‌। 

తెప్పలుగ చెగువు నిండిన 

కప్పలు పదివేలు జేరు! గదరా సుమతీ! ” 
ెగెకమాశించి మననాశయించు బంధువుల మన స్త 


త్వాన్ని గురించి బద్దెన ఇలా అంటున్నారు. 


“చుట్టములు గాని వారలు 
చుట్టములము నీకటంచు। సొంపుదలిర్చన్‌ 
నెట్టుకొని యాశ్రయింతురు 
గట్టిగ (ద్రవ్యంబులుగ। గదరా సుమతీ।” 


కలిసి వచ్చిన దినాలలో కళకళలాడినట్టు, కలిసి 
రాని రోజుల్లో మానవుడు వెలవెలపోక తప్పదు. కష్ట 
దినాలలో గడ్డి పరక కూడ నాగుపాము రూపు ధరి 
స్తుంది. మి[తులందరూ శ తువులౌతారు. “కష్టకాలం 
వల్చ మన శతువులెవరో, మ్మితులెవరో స్పష్టమౌ 
తుందొన్న నమ్మకంతో రహీం కష్టాల నాహ్వానిస్తు 

న్నారు 
“రహిమన్‌ విపదాహూ భలీ, జోథోరేదిన్‌ హోయ్‌ 
హర్‌ అన్‌హిత్‌ యాజగత్‌ మే, జానిపరత్‌ సబ్‌ 
కోయ్‌.” 


(కొన్ని దినాలై నాసరే, కష్టకాలమేమంచిది. కష్ట 


దినాలి వర్ణ హితులు, ఆహితులు ఎవరో స్పష్టంగా 


తెలుస్తు ది, ఆపదలలో కూడ ఆదుకున్న వాడే నిజమైన 
హితుడు). 
“కలిసి వచ్చిననాడు కొననంలో ఉన్నా, అన్నీ 


అమరుతాయి, కష్టదినాలలో కనకపు సిహాంసన మధి 
న్షించినా వ్యర్షమే” అని బద్దెన ఆభి ప్రాయము. 
శి + ఎ 


28 


“పెట్టిన దినములలోపల 

నటడవులకె న వచు*,। నానారములున్‌ 
ట్‌ అ బు ® 

పెట్టని దినముల గనకపు 

గట్టెక్కిననెమిలేదు; గదరా సుమతీ!” 


సత్య భాషణము మనిషికి విభూషణము, మాటకు 
[పాణము సత్యము. ఈ భావాన్ని ఇలా వ్యక్తం చేస్తు 
నారు. 


మాటకు | పాణము సత్యము 

కోటకు (పాణంబు సుభట। కోటి ధరితిన్‌। 

చోటికి |పాణము మానము 

చీటికి [ప్రాణము (వాలు! సిద్ధము సుమతీ; 

కానీ రహీంలోని ఈ భావ వ క్రీకరణలో లౌక్యం 
కనిపిస్తోంది. సత్య భాషణవల్ల ఇహంలో కార సాధన 
జరగదు. అసత్య వచనము వల్ల పరంలో స్వర్గ పాప్తి 
కలుగదు, 


ఆబ్‌ రహీమ్‌ మస్కిల్‌ పడీ, గాఢే చోటకామ్‌! 

సాంచే సోతో జగ్‌నహీ, యూర్కే మిలై నరామ్‌॥” 

(సత్యవచనము వలన, అసత్య వచనము వలన 
కష్టమే, నిజాయితీగా ఉండ్‌, నిజం పలుకుతుంటే 
(ప్రపంచంలో జీవించలేము. ఆబద్ధం పలికితే ముక్తి 
లభించదు), 


పరోపకారం మానవుని ఉత్రమ గుణము, పరోప 
కారి, నిస్వార్థి జన్మధన్యమైనది .“పరులకుపలకరించని 
విశాల సాగరముకన్నా పధికుల దాహము తీర్చుకుంట 
సీరు మన్న” అని రహీము తన భావాన్ని ఇలా 
వ్యక్తం చేస్తున్నారు. 
“ధని రహీమ్‌ జలపంక్‌కో, లఘు జియపీయక్‌ 
ఆఘాయ్‌! 
ఉదధి బడాయీ కౌన్‌ హై, జగత్‌పియా సోజాయ్‌!” 


(అల్ప (పొణులకైనా దప్పికతీర్చి, తృ ప్రినిచ్చే 
గుంటనీరు ధన్యమెనది, జగతి దాహాన్ని తీర్చలేని 
సాగర వై శాల్యము వల్ల ఎవరికి లాభము?) 


సవంతి 
a 


అపకారికై నా ఉపకారము చేయాలన్న గొప్పనీనిని 
నుమతీళ తకకారుడు వల్లిస్తున్నాడు. 
“ఉపకారికి నపకారము 
విపరీతము కాదు సేయ। విపరింపంగా 
అపకారికి నుపకారము 
నెపమెన్నక సేయువాడు! నేర్చరి సుమతీ! 
ఏపనైనా పరిపక్వ స్థితిలోనే సఫలమౌతుంది. 
త“ందరపాటువల్ల పనులు జరుగవు సరికదా చెడిపోయే 
అవకాశముకూడా ఉంది ఇదే భావాన్ని రహిమ్‌ ఇలా 
వ్య క్తం చేస్తున్నారు. 
“సమయ పాయ్‌ ఫల్‌ హాత్‌హె, సమయ పాయ్‌ 
రురిసదార హేనపి ఏక్‌ సీ, కా రహీమ్‌ పఛితాక్‌ 1” 


[తగిన కాలములోనే చెట్టకపూలు పూస్తాయి. 
కాయలు కాస్తాయి ఆకురాలు కాలంలోనే ఆకులు రాల 
తాయి. ఇదేవిధంగా అందరిస్థితి ఎల్లప్పుడు ఒకటిగా 
ఉండదు | 


1ండౌ, సమయానికి ముందే పనులు నెర 
వేరవ'ని బద్దెన అంటున్నారు, 


“తడవోర్పక , యొడలోర్వక 

కడువేగంబడిచి పడిన! కార్యంబగునే 

తడవోర్చిన యొడలోర్చిన 

జెడిపోయిన కారక్థిమెల్ట। జేకురుసుమ తీ”. 

స [పాణికై నా తన స్థానము అత్యంత శక్రివంత 
మైనది, స్వ స్థానం వదలి ఆన్య|తా సుఖాన్ని ఆశించే 
వారు నిందలకు గురవుతారు, అప్పుడు ఆతనిమి తులు 
కూడా శ త్రువులవుతారు. ఇదేభావాన్ని రహీమ్‌ఇ్లలా 
వ్యక్తం చేస్తున్నారు. 


సుమతీ శతకము.... 


“*ప్పపామాస్‌ లహిటేసు ఆ, మోన్‌పర్‌థల్‌ బొర్‌! 
తోం రహీం జగ్‌ జానియే, ఘటే ఆపునే ఠార్‌” 


[ప్రపంచంలో స్వస్థానం వదలిన ,పాణుల 
బతుకు దుర్భరము. ఉదాహరణకు, నీటిని వదలిన 
చేస భూమిమీద పడగానే మరణిస్తుంది. అదేవిధలగా 
మాఘమాసంలో మోదుగుచెట్టు ఆ స్తవ్య స్తమౌతుంది | 


“నీటిలో నివసించే కమలానికి సూర్యకిరణాలు 
మి|తులు. నీటిని బాసిన కమలానికి అవేకిరణాలు 
శ [తువులౌతాయం "టూ బద్దెన ఇదేభావాన్ని ఇలా 
వ్యక్తం చేస్తున్నారు. 

“కమలములు నీటబాసిన 

కమలాప్తుని రళ్ళిసోకి। కమిలిన భంగిన్‌ 

తమతమ నెలవులు తప్పిన 

తమవారే శ్యతులగుట! తథ్య ముసుమతీ;” 


ఈ విధముగా నీతి గంధక ర్తలిద్దరూ [పతి పాద్య 
విషయాన్ని ఆత్యంశ సరళమైన, సుబోధ మైనభాషలో 
వ్యక్తం చేసారు. అత్యంత సామాన్యమైన, సర్వజన 
(గాహ్యమైన ఉదాహరణలతో ఇద్దరూ తమఉప 


29 


దేశాన్ని పామర జనరంజక మొనర్చారు. ఇద్దరిభాన 
సరళము, స్వాభావికము, [పవాహపూర్ణమి కను నే 
ఈ పద్యాలను సామాన్యపాఠకుడుసైతయి ఆకిళ పు 
చేసికొని, కంఠస్థం చేయగలడు, 


రహిము తన సత్‌సయీని దోహాలలో[వా స్తే 
బద్దెన తన శతకాన్ని కందపద్యాల్లో రవి చాపు 
హిందీ సత్‌సయీ వాజ్యయంలో రహీమ్‌ సత్‌సయీ 
సముచిత స్థానాన్ని అలంకరిస్తే, తెలుగుళతక సాహి 
త్యంలో *సు మతీశతకం సముచితస్థానాన్ని ఆక 
మిందుకొంది. ఇరువురి ఉపదేశాలు. నీతివ*నాలూ 
అత్యున్నత మైనవీ, అపూర్వమైనవీ ఆనడం ఆతిశ 
యోక్తికాదు, సుమతీశతకంలోని రెండుపద్యాలై నా 
కంఠస్థంకాని ఆంధ్రుడు కాగడా వెలుగులోనై నా కాన 
రాడు, నేటికీ హిందీ పాంతాలలో రహీము దోహాలను 
ఆనేక విషయాలకు ఉదాహరణలుగా వాడుతుంటారు. 
కనుకనే ఇద్దరు కవులూ ఇంతటికీరిని అర్జించుకోగలి 
గారు. ఇంతెందుకు, సుమగీశతకం, రహీము సక్‌ 
సయీ, తమతమ భాషలరత్నాలేకాదు, విశ్వనీతి సాహి 
త్యాన్నికూడా గర్వింపజేయగల ఉ త్తమనీతి [గంథా 
లనడం సత్యదూరము కాదు, 


హిందీలెక్చరర్‌ 
మధుమలంచ డి|గీ కాలేజి 
షక్క_ర్‌ నగర్‌. 508180 

నిజామాబాద్‌ బిల్లా. 


తలుగం నవలల్లో నూతన (ప్రయోగాలు 


ఈనాటి తెజటగు నవలవయస్సు నూటపదేళ్ళు. 
ఈపదకొండు దశాద్దాలకాలంలో తెలుగునవల వాసి 
లోను, రాసిలోను చెప్పుకోదగిన దశను చెేరిందనిచెప్ప 
వచ్చు. కేవలం విషయవివరణమే [పధానాంశమైన 
రాజ శేఖభరచర్మితనుంచి ఈనాటి చివుకుల పురుషో త్తం 
నవలలవరకు పరిశీలిస్తే తెలుగునవల చ్చితవిచి|త 
రూపాలతో దర్శనమిస్తుంది. 


ఏ రచనై నా [పథానంగా రెండు ఆంకాలపైన 
ఆధారపడి ఉంటుంది. ఒకటి వసువు, రెండవది 
రూపము. ఈవస్తువునే ఈనాడు ఇతివృ తమని, 
Content అన్ని plot ఆని వ్యవహరిస్తున్నారు. 
ఈరూపాన్ని Fr0m ఆని, శిల్పమని సంవిధానమని, 
కథాక థనమని వ్యవహరిస్తున్నారు. (వతివస్తువు ఏవో 
ఒకరూపం ద్వారా వ్య క్రీక రింపబడుతుంది. ఉదాహ 
రణకు లోకంలో ఒక సంఘటన జరిగింది దాన్ని 
యథాతథంగా చెపితే ఆది వొట్టి 'వార్త' అవుతుంది. 
ఆధునిక పరిభాషలోచెపితే [0420011860 from 
అవుతుంది ఆదేవస్తువు (పతిభావంతుడిద్వారా, ఆతసి 
యొక్క అనుభవాలకు, అనుభూతులకు, మానవజీవితం 
లోని నిత్య్మసత్యాలై న అనంతవిషయాలకు జోడించు 
కొని ఆఖివ్య క్రకరింప బడినపుడు ఆది గొప్పనవల 
గానో, కావ్యంగానో వ్యవహరింప బడుతుంది. ఇక్టడ 
ఆ వస్తువు ధరించినరూపం విలక్షణంగా ఉంటుంది. 
తత్పూర్వం ఆవస్తువులోలేని బిగువు, సౌందర్యం విశ్వ 
జనీన లక్షణం రూపంలో బంధింపబడినపుడు చోటుచేసు 
కుంటాయి. ఆంటే వస్తువుయుక్క [పయోజనంరూపం 
ద్వారా సిద్ధిస్తుంది. ఒకేవస్తువు కాని, లేక విభిన్నవస్తు 


-కె, వి. యన్‌. రాఘవన్‌ 


వులు కాని రచయితయొక్క_ |[పతిభ, వ్యుత్పత్తి, 
సంస్కారం, గాఢానుభూతుల [ప్రభావంతో విభిన్న 
కళాత్మక రూపాలను ధరిస్తాయి. దీనికి సంస్కృత 
నాటకాలను ఉదాహరణంగా |గహించవచ్చు అంటే 
రూపం రచయిత యొక్క, దర్శనంమీద, (పతిభా పరి 
ణతిమీడ ఆధారపడి ఉంటుంది. దేవాలయ నిర్మాణ 
మెటువంటిదో కావ్యము, లేక నవలానిర్మాణము 
అటువంటిదే. దేవాలయంలో స్వామి కేంద బిందువు. 
ఆస్వామియొక్క-_ లీలలను, మహిమలను వ్యాఖ్యానిస్తూ 
నానాదిధ శిల్ప సంవిధానాత్మకంగా, ఉంటుంది, దేవా 
లయం. కావ్యము, లేక నవలకూడ ఆంతే. పరిపుష్ట 
మైన శిల్పనిర్మాణ సౌందర్యంతో కూడినరచనలో 
'కేళదబిందు వెన రచయిత దర్శనానికి ఉన్ముఖంగా 
పాతలు, వర్ణనలు, సమస్తమూ 
నిర్మింపబడి ఉంటాయి. 


సంఘటనలు, 


తెలుగు నవలల్లో నూతన [పయోగాలను పరిశీలించే 
ముందు ఓక విషయం గమనించవలసిఉంది. తెలుగు 
నవలకు ఎవరూ ఇంతవరకు లక్షణనిర్దేళం చేయలేదు. 
1898లో చింతామణ్‌ పతిక నవలలపోటీ నిర్వహిస్తూ 
కొన్ని నిబంధనలను (పకటించింది. అవితస్ప మరె 
వ్వరూ నవలకు వస్తు ఏది, నిర్మాణమిది అని నిర్ణయం 
చేయలేదు. ఆవిధంగా లక్షణనిర్థైళం జరిగింది, ఆదొక 
సంపదాయంగా ఉన్నపుడు, ఆసంపదాయాన్ని 
భేదించో లేక ఆసం| పదాయ పరిధిలోనే ఆంతవరకు 
వచ్చిన రూపాలను కొ తరూపాన్ని సంతరించుకున్న 
పుడు దాన్ని నూత్న[పయోగంగా చెప్పవచ్చు. కానీ 
ఇక్కడ తెలుగునవలల్లో ఉన్న ఆంళాలలోని అను 


తెలుగు నవలల్లో, ws 


స్యూతిని సం[పదాయంగా భావించి నూత్న|పయోగా 
లను పరిశీలించవలసి ఉంది. తెలుగునవలలను రూపం 
దృష్ట్యా పరిశీలిస్తే స్థూలంగా ఈ [కిందిరూపాలు 
కనబడుతాయి, 


(1) రచయిత నేరుగా కథచెప్పడం 


(2) రచయిత నేఠుగాకథచెపుళూ మధ్యమధ్యలో 
పాతలద్వారా కథనడపడం. 


(8) పాతలద్వారానే కథ నడపడం | రెంటినీ ఒకటిగా 
(4) సంఘటనా త్తకంగాకథనడపడం ' భావించవచ్చు. 


(5) ఉపన్యాసవూర్వక ంగా-డై రీలరూపంగా ఉత్త 
రాల రూపంగా కధనడపడం, 


(6) చైతన్య [సవంతీ లక్షణం, 
(7) ఆత్మా, శయరీతి కథనడపడం. 


(8) కొవ్యము-రూ పకలక్షణాలను అన్వయించి కథ 
నడపడం, 


(దాదాపుగా పైరూపాల నన్నింటిని ఐతిహాసిక 
నవలల్లో చూడవచ్చు) 


తెలుగునవలకు (పథమరూపమెన “రాజశేఖర 
చరిత” కన్నా కొంతవిలక్షణతను సంతరించుకున్న 
నవల “రామచం[దవిజయం", స్థూలంగా రెండూ ఒకే 
రూపాన్ని ఆ|శయించి ఉన్నా సూక్ష్మంగా పరిశీలిస్తే 
“రామచందవిజయం' కథానిర్మాణంలో సంవిధానా 
త్మకత కనపడుతుంది రామచందవిజయం తరువాత 
వచ్చిన కర్పూరమంజరి నవలా నిర్మాణంలో కథా 
కథనంగా, పాత నిర్మాణంగా మార్పుకనబడుతుంది. 
భాషలో వచ్చిన మార్పు కూడ విశేషమే, 


ప|పథమంగా వస్తువులోను రూపంలోను అంత 
వరకూలేని విలక్షణతను సాధించుకొన్న నవల ఉన్నవ 
“మాలపల్లి” నవలలో సంపూర్ణ మానవజీవితాన్ని, 


Gp 


సమ్మగ మానవ సమాజాన్ని చిితీకరించడం వల్ల 
నవల స్థాయి సామాన్య దశనుదాటి దేశకాలాల ఎల్ల 
లను తెంచుకొని ఐతిహాసిక స్థాయికి ఎదిగింది. 
ఇతిహాసం పూర్ణ మానవ జీవితానికి సుందర కథా 
రూపవ్యాఖ్యానం. మాలపల్లి ఒక జీవితకాలం కథ, 
మట్టినుంచి రామదాసు పెరిగి పెరిగి మహర్షి అవు 
తాడు. మానవుని యొక్క భౌతిక, సౌందర్య, ఆధ్యా 
త్మిక జీవితాన్ని వ్యాఖ్యానిస్తు మట్టి నుంచి స్వర్ష్శందాకా 
కథను పెంచడంలో మహాభారత కథా నిర్మాణాన్ని 
స్ఫురింప జేస్తుంది. (బబ్రహ్మయజ్ఞంతో [ప్రారంభమయిన 
నవల [బహ్మయజ్ఞంతో పూ ర్రవుతుంది. (ఆసలు కథ 
బుచ్చయ్య వద్ద రామానా యుడు 
ఉపదేశం పొందినప్పటి నుంచి మొదలై విజయ కళా 
శాల స్థాపనతో పూర్తవుతుంది; నవలలో మొదట 
సంగదాసుకు రామానాయుడుకు ఉపదేశ మిచ్చి 
బుచ్చయ్య మాయమవుతాడు. రామదాసు జైలులో 
ఖై దీలకు ఉపదేశమిచ్చి కడకు ఆదృళ్య 
మవుతాడు. సంగదాసు, రామదాసు నడిపిన ఉద్యమం 
వెనుక బుచ్చయ్య ఆధ్యాత్మిక శక్తి పని చేసింది. 
విజయ క శాశాలస్థాపన వెనుక రామదాసు యొక్క 
ఆభ్యాత్మిక శక్తి పని చేసింది. ఈ ఆధ్యాత్మిక శక్తిని 


సంగదాసు, 


కాదని వెంకటదాసు నడిపిన ఉద్యమం విఫలమవు 
తుంది. న్రైతికపు, ఆథ్యాత్మికపు పునాదులులేని ఉద్య 
మం ఏ విధంగాను సఫలంకాదన్న భారతీయ దార్శని 
కతే మాలపల్రికి [పాణభూతమైన మహావిషయమైంది, 
నవలలో రామదాసు కథ చుట్టూ [పత్యక్షా (ప్రత్య 
తంగా జ్యోతీ అప్పాదాసు.కథ, కమలామోహన్‌ల 
కథ, వెంకటదాసుక థ, ఖై దీలకధలు సంబంధం కలిగి 
ఉన్నాయి, వీటన్నిటిని ఉపాఖ్యానాలుగా భావి స్తే మాల 
పల్లి తెలుగు నవలలో బృహన్నిర్మాణం, మాలపల్లి 
తరువాత పది పన్నెండేళ్ళకు వచ్చిన వేయు పడగల 
నిర్మాణంతో పోల్చినపుడు మాలపల్లి నిర్మాణంలో 
బిగువు కనబడదు. మాలపల్లి శిథిల బంధము, కాని 
ఐతిహాసిక లక్షణాలను తెలుగు నవలకు సంతరించిన 


శీలి 


మొదబి నవల మాలపల్లి. అడవిబాపీరాజుగారి మాట 
లలో చెపితే “తెలుగు నవలా చరి[తలో రెండవ 
యుగానికి గోవురద్వారం” మాలపల్లి, 


మాలపల్లి తరువాత ఆం*కన్నా మహాశ క్రి మంత 
మైన నిర్మాణ శిల్పంతో అంతవరకు వచ్చిన అన్ని 
మార్గాలను, రూపాలను జీర్ణించుకొని తనదైన వ్యక్తి 
త్వంతో వ్యక్తమైన నవల విశ్వనాథ “ వేయిపడగలు“. 
“ఎంతరాత్మ' నుంచి “నందిగామ రాజ్యం” వరకు 
విస్తరించిన నవలా [ప్రపంచంలో ఏ నవలకొ నవల 
ఒక విచిత సృష్టి. ఒక నవలా నిర్మాణాన్ని పోలి 
మరొకటి ఉండదు. ఎక్కడికక్కడ వైవిధ్యం కన 
బడుతుంది. తెలుగు నవలా నిర్మాణంలో మొట్ట 
మొదటగా రూపక లక్షణాన్ని, (పతీకాత్మకతను, 
[ప్మాగూపాలను (పవేళ పెట్టిన వ్య క్తి విశ్వనాథ. 


విశ్వనాథవారి నవలల్లో 'ఏకవీర' శిల్పాభిరామ 
మైన సృష్టి, సంస్కృత రూపక లక్షణాన్ని సంతరించు 
కొన్న నవల. నవలా నిర్మాణమే విశ్యజసీన సత్యాన్ని 
వ్య జిస్తుంది నవల వైగ్గె_నదీ వర్ణనతో ప్రారంభ 
మయి, ఆ నదీ తీరంలోనే పూర్తవుతుంది ఒక బిం 
దువు నంచి బయలుదేరిన కథ కడకు ఆ బిందువునే 
చేరుకుంది వృత్రం పూర్తయింది. అవ్య క్త చెతన్యం 
నుంచి వ్యక్తమై బయలుదేరిన మానవుడు మరలా 
గా వ్గక చైతన్య బిందువు నన్వేషిస్తూ కడకు ఆ 
బి దువులో కలసి పోవడంతో వాని జీవితయానం 
పూర్తవుతుంది. భారతీయుడు జీవితాన్ని వృ త్తంగా 
దర్శించాడేగాని సరళ రేఖగా దర్శించలేదు. ఈ దార్శ 
సిక లక్షణాన్నే సంస్కృత నాటక కర్తలు నవలా 
నిర్మాణం ద్వారా వ్యంజింపచేళారు. ఏకవీర నిర్మా 
ణంలో కూడ ఈ దార్శనిక లక్షణం కనబడుతుంది. 
ఆ ద్యంతముల మధ్య సమన్వయంతో పరిపువ్షమెన 
శిల్ప నిర్మాణంతో కూడన నవల 'ఏకవీరీ నవలలో 
[పతి సంఘటన చక్కని సంవిధానాత్మకంగా వ్యక్త 
మవుతుంది. నవలలో పతి వర్ణన రాబోయే సన్ని 


[స వంతీ 


వేకానికి పాఠకుని మనస్సును సిద్ధంచేస్తుంది అంతా 
కథో ్మఖ వర్థనలు [పతీకాత్మకత , త్వగిందియ 
స్పర్శ లక్షణం మొట్టమొదటగా ఏకవీర ద్వారానే 
తెలుగు నవలలో పవేశించాయి, నాటికి నేటికి తెలుగు 
నవలల్లో “ఏకవీర నూతన (పయోగమే. 


ఏకవీర తరువాత ఏకవీరలోని ముఖ్య లక్షణాల 
నన్నింటిని సమీకరించుకొని తత్కాలీన చై తన్యంలోని 
ముఖ్య విషయాల నన్నింటిని గాఢంగా [పస్ఫుటం 
చేస్తూ జాతి యొక్క సౌందర్య, అథాత్మికపుటను 
భూతులవన్నింటిని గాఢంగా స్పృశిస్తూ వచ్చిన మరో 
నవల వేయిపశగలు. తెలుగు సాహిత్యంలో వేయిపడ 
గలొక బృహన్నిర్మాణం (౮2182610 constru- 
ction), ఒక మహత్తర సృష్టి ఒక మథుర మీనాక్షి 
దేవాలయం. 

వేయిపడగలు దాదాపుగా మొత్తం పదునెనిమిదేళ్ళ 
కథ వేయిపడగలలో కేం[ద బిందువు సహస ఫణా 
మండితుడై న సుుబహ్మణ్యస్వామి. నవల మొత్తం 
ఆ కేంద బిందువుకు ఉన్యుఖంగా మలచబిడిఊంది. 
నవలలో [పధానమైన ఫ్యాతలన్ని స్వామితో ఏదో 
విధంగా సంబంధం కలిగి ఉన్నాయి. విశ్వానికి కేంద 
బి దువైన పర మేశ్యరుని చుట్టూ అన్ని జీవులూ, 
అనంత గోళాలు, సమస్త విశ్వమూ తెలిసో తెలియకో 
పరిభమిస్తూ ఆకర్షింపబడుతూ, కర్మ ఫలితాన్నను 
భవిస్తూ సాగిపోతున్నాయి. విశ్వంలో ఇది నిత్య సత్య 
మైన విషయం. ఈ మహా సత్యమే వేయిపడగల 
నిర్మాణంలో వ్యంజింపబడింది. మాలపల్తి తరువాత 
అంతకన్నా పరిపుష్టంగా ఐతిహోసికతా లక్షణాలను 
సంతరించుకొన్న నవల వేయిపడగలు. వేయిపడగ 
లతో వస్తువు తత్కాలీన మైనా ఆ వస్తువు నిర్వహణలో 
భూమ్యాకాశముల ఆంచుల వరకు సుందరంగా ఎదిగి 
పోవడంతో దేశ కాలములు రెండూ విస్తరింపబడి 
వేయిపడగలు మూడుతరాల మీద పరచు 
కొన్న కథ. ధర్మారావు-ఆరుంధతి, గిరిక-స్వామి, 
కిరీట_శ శిరేఖ, కుమారస్వామి-శ్యా మల, జోస్యులు- 


సొయి, 


తేలుగు నవల్లో... 


మంగమ్మ, రామేశ్యరశళాన్రీ, కృష్ణమనాయుడు, రంగా 
రావు, పసిరిక. గణాచారి-మొదలై న |పముఖ పాత 
లన్ని (పథానకథతో లంకె వేసుకొని తమకు తాముగా 
ఒక విశ్వజనీనమైన సత్యాన్ని వ్యాఖ్యానిస్తాయి చైతన్య 
వంతమైన పకృతి, మానవీయమైన అనుభూతులకు 
(పాణం పోసుకున్న పా|తలు, ధర్మాధర్మముల మధ్య 
సంఘర్షణలు, మంతతం౦త్రాది ఆతిలోక విషయాలు, 
నాట్యాలంకార, యోగళాస్తా9లేకాక, మానవ జీవితంతో 
పెనవేసుకొన్న అనంతమైన విషయాల సుందర సంవి 
ధానంతో, వేయిపడగలు పరిపుష్ట మైన శిల్పంగా రూపు 
దిద్దుకొని మానవునిలోని అనుభవ లోకాలను ఆవిష్క 
రించింది. వేయిపడగలు, అందుకే వేయిపడగలు తెలుగు 
సాహిత్యంలో ఆథునిక మహేతిహాసం, 


ఇక విశ్వనాథ వారి సాంఘిక రాజకీయ నవలలైన 
వీరవల్లడు, మా బాబు, చెలియలికట్ట, దమయంతీ 
స్వయంవరం, సము[దపుదిబ్బ, శార్వరి నుండి శార్వరి 
దాక్క పులుల సత్యా|గహం బాణావతి, నందిగామ 
రాజ్యం మొదలైన నవలలను ఏ నవలకొ నవలను 
[పత్యేకంగా పరిశీలిస్తేగాని నిర్మాణగత సౌందర్యాని, 
నూతన |పయోగ లక్షణాన్ని గుర్తించలేము 


వీరవల్లడి నవల చాలా ఆందమైన సృష్టి నవల 
మొదటి నుంచి కడవరకు ఉత్తమ పురుషలోనే సాగు 
తుంది. కథ మొదలు పెట్టక పూర్వమే పాఠకుని 
మనస్సును కథకున్ముఖంగా మలచడం విశ్వనాథ కథా 
కథన శిల్పంలో ఒక భాగం వీరవల్లడి వంటి ఆతి 
చిన్న నవలతో కూడ ఈ శిల్పాన్ని మనం చూడవచ్చు, 
ఆంద మైన పలుకుబళ్ళు జాతీయాలు, సామెతలు, భావ 
వ్య_క్తీకరణ పద్ధతి యందుండే పలుకుబడిని 
(Accent) పట్టుకొని చేసిన రచన వీరవల్ణడు. 


అన్నిటికన్నా విచిత్రమైన నవల “దమయంతీ 
స్వయంవరం” కథలేని నవలయిది. కానీ విశ్వనాథ 
దాన్ని రాజకీయ నవల అని అన్నాడు, అదే రాజకీయ 
' నవలైన “సము దపుదిబ్బ”లో కథ ఉంది. [కమ 


88 


పరిణామంలో వ్యవస్థలోని మార్చులను చూ పెట్టడం 
జరిగింది. దానికి స్పష్టమైన రూపం కనబడుతుంది. 
కానీ దమయంతీ స్వయంవరానికి రూపం ఇదీ అని 
చెప్పలేము. నవలంతా పెకి ఏకో కబుర్లతో నడిచినట్ల 
నిపిస్తుంది. దమయంతి స్వయంవరం 'పేకతో చెప్పిన 
కథ నవల మధ్యలో (పారంభమవుతుంది. రచయితే 
నవలలో “కథా ప్రారంభము” |పథమాధ్యాయము అని 
మధ్యలో మొదలు పెట్టారు. మొదటి భాగంలో జరిగిన 
కథంతా వాచ్యంగా ఉంటుంది. రెండవ భాగంలో 
చెప్పిన “దమయంతీ స్వయంవరం” కథ వ్యంగ్యంగా 
ఉంటుంది. పురాణంలోని పాతలకు కొత్త ఆర్థం 
చెప్పాడు. [పధానంగా నేటి పరిపాలనా వ్యవస్థను, 
అధికారులను, పన్నులు వేసే పద్ధతులను, భాషా కాస్త్ర 
పండితులను విమర్శించి కడకు ఇంటర్వ్యూల పేరిట 
(పభుత్వం [పజల నెలా మోసపుచ్చుతూందో, ఆ 
ఉద్యోగాల కోసం (ప్రజలు పడే పొట్టు అన్నింటిని 
వెక్కిరింపుతో, హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, జోడించి 
చమత్కారంగా చి! తింబాడు. తెలుగు నవలా [పపం 
చంలో విచి|త సృష్టి “దమయంతీ స్వయంవరం. 

ఈ విధంగా పరిశీలిస్తూ వెళ్ళితే విశ్వనాథ వారి 
(పతి నవలలోను ఏదోవొక వైచితి భాసిస్తూం 
టుంది. ఆత్మాశయ రీతిలో నడిచిన “మా 
బాబు” నవలలో పా[తలకు పేగ్టుండవు, 
[మోయు తుమ్మెద నవలలో ఆత్మకథా[పవేశం కన 
బడుతుంది. అందే రచయికూడ నవలలో ఓక |పత్యక్ష 
పాత. ఇటువంటి (పయోగాన్ని తెలుగునవలలో ఇంత 
వరకు ఎవ్వరూ చెయ్యలేదు. ఆరునదులలో ఉపన్యా 
సాత్మకత, పురాణవైర్మగంథమాల నవలల్లో [పాగ్తూపా 
విష్క్కరణ కనబడుతుంది. బాణావతి నవలలో వఒక్క 
థావాన్ని పోషించడు. భయభావాన్ని |పోడిచేస్తూ 
కడకు హస్యంచేత దాన్ని విరిచి వేయడం జరుగు 
తుంది. ఫలితంగా ఏ భావము అక్కడ నిలవదు. 
నవల మొత్తం ఇదే శిల్పం, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, 
హహ హుహు, పులుల సత్యాగహం, నందిగామ 


84 


ఆధికేప నవలలో దేని రూపం 
దానిదే. చారిితక నవలల్లో అద్భుత శిల్ప నిర్మాణం, 
పాతల కల్పన, వర్ణనలు, సంఘటనలు చోటు చేసు 
కున్నాయి. తెలుగు నవలా జగత్తులో ఇంత వరకూ 
విశ్వనాథ చేసినన్ని [పయోగాలు ఎవరూ చేయలేదు. 


రాజ్యం మొదలె న 
రాల 


విశ్వనాథకు సమాంతరంగా రచనలు చేసిన వాళ్ళు 
బాపిరాజు, చలం. బాపిరాజు నవలల్లో రూపవై చితి 
కనబడే నవలలు తుఫాను, హిమబిందు, గోనగన్నా 
రెడ్డి, ఈ నవలలన్ని పరిమాణంలో పెద్దవి కావడంతో 
విభిన్న శిల్ప సంవిధానంతో అంతవరకు వచ్చిన అన్ని 
మార్గాలను ఆశ యించి ఉన్నాయి. బాపిరాజు నవలల్లో 
అంతర్నాటకం ఒక ముఖ్యమైన ఆంశం. చారితక 
వాతావరణ కల్పన అద్భుతంగా కనబడుతుంది. చారి 
[తక పురుషులను మూ ర్రిమంతంగా చితించడం బాపి 
రాజు నేర్పు. వారి నవలలన్నీ శిల్పము, సంగీతము, 
చి[తలేఖనాది విషయముల కూర్పుతో 
పాఠకుని మనస్సులో రమణీయమైన అనుభూతిని 
కల్గిస్తాయి. 


చలం నవల లన్నింటిలోకి చెవ్పుకో దగ్గ నవల 
“ఆరుణ' చితలేఖనంలో ‘Abstract Painting’ 
ఆని ఒక మార్గం ఉంది, ఆ కోవకు చెందిన Abstract 
నవల ఆరుణ. నవలలో ఆరుణ ఒక స్రీకాదు. స్రీ గత 
సౌందర్య [పతీక. ఇతర ప్యాతలు కూడ మానవుని 
లోని వివిధ మన స్తశ్వాలకు [పతీకలు. రచన కూడ 
అదే పద్ధతిలో సాగింది. సాధారణ కథా కథనాని కన్న 
విలక్షణమైన కథనం “అరుణి 


అరుణ తరువాత పరిశీలించదగిన నవల బుచ్చిబాబు 
“చివరకు మిగిలేడి' నవల మొత్తం పదకొండు అధ్యా 
యాలుగా విభజింపబడి 
ఒక్కొక్క పేరు పెట్టబడిఉంది. కడపటి అధ్యాయా 
నికి పెట్టిన పేరు “గివరకు మిగిలేది! నవల సోయం 
సమయంలోదయానిధి కాలవగట్టున పడుకొని జీవి 


ఒక్కొక్క ఆధ్యాయానికి 


[సవంతీ 


తాన్ని గూర్చి ఆలోచిస్తున్న పుడు [పారంభమయి, ఉద 


యం దయానిధి కొండ పక్కన మట్టితిన్నె మీద & 


పడుకొని ఆదే జీవితాన్ని గూ, ఆలోచిస్తున్న పుడు 
పూర్తవుతుంది. మొదట కాలవగట్టు మీద పడుకొన్న 
ప్పుడు నిశ్చలమైన ఒక అనుభూతిని పొందిన దయా 
నిధి కడకు ఇందిర మరణంతో ఆదే అనుభూతిని 
పొందుతాడు. ద్వంద్వా తీకుడవుతాడు. నిజానికి ఇక్క 
డితో నవల పూర్తవుతుంది, కానీ అక్కడి నుంచి దిగి 
వచ్చి మరల [పపంచంతో ఒక సమన్వయాన్ని 
సాధించు కొందామని (పయత్నించి నలిగిపోయి మరల 
జీవితమంటే ఏమిటి? అని [పళ్నించుకొని [కొత్త జీవి 
తాన్ని |పారంభించాలని అనుకోవడంతో నవల పూర 
వుతుంది. నవల [పళ్నతో మొదలయి అదే [పళ్ళ 
తోనే పూర్తవుతుంది. నవల ఎక్క_డికక ,-డ వలయా 
కృతిగా సాగుతూంటుండి, కడపట దయానిధి తనతో 
తాను సమాధానపడి ఒక సత్యాన్ని తెలుసుకుంటాడు, 
చివరకు మిగిలేదేమిటి ఆన్న పళ్నకు సమాధానం 
కోసం చేసిన (పయత్నం, జ్ఞాపకాలు, దయానిధి జీవి 
తంలో మిగిలిపోతాయి. కొని మానవుని జీవితం, 


[పయత్నం, [ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు, అంత | 


వరకు తాను పొందిన ఆనుభవాల భూమిక నుంచి మరో 
[కొత్త అన్వేషణ, మరో [కొత్తి జీవితం పారంభమ 


వుతుంది. ఎప్పుడో, ఎక్కడో దార్శనిక మైన సత్యం . 


అనుభవానికి వస్తుంది. అంతవరకూ అందరూ దయా 
సిథులే, ఆందుకే నవలను ఎక్కడోఒకచోట ఆపాలి 
కాబట్టి మరలా ఆ [పళ్నతోనే ముగించడం జరిగింది. 
నవలలో భావ వ్య క్రీకరణ పద్దతిలో నూత్నత్వముంది. 
భావనలో కవితాలక్షణం చోటుచేసుకుంది. నవలలో 
చైతన్య |సవంతీ లక్షణమేకొక రచయితే నేరుగా చాలా 
భాగం కథను నడిపిస్తాడు. తెలుగు నవలల్లో, చివరకు 
మిగిలేది విచిత | పయోగ మే. 

గోపీచంద్‌ నవలల్లో “పండిత పర మేశ్యరళా స్రీ 
వీలునామా", “మెజుపుల మరకలు”, అసమర్థుని జీవ 
యా్యత-విలక్షణతను సాధించుకొన్న నవలలు మెటు 


శ 
b 
ఖో 

' 


| 


| 


తెలుగు నవలల్లో ... 


పుల మరకల్లో' ఉషారాణి జీవితంలో విశ్చంభల 
కామాన్ని ఆనుభవించి కడకు జీవితంలో తృప్తిని 
పొందలేక యోగినిగామారి హిమాలయాలకు వెళ్ళి 
హోత్రుంది. మొదటి నుంచి జీవితంలో జరిగిన సంఘట 
నలు, అనుభూతులు అన్నింటిని ఉషారాణి విశ్చేషించు 
కుంటూ కడకు ఆథ్యాత్మిక మార్గంలో వెలుగును 
ఆందుకొని వెళ్ళిపోతుంది. (క్రమంగా ఆమె మానసిక 
(పవృత్తిలో వచ్చే మార్చు, తాను చేసిన తప్పుకు 
ఫొందే పక్చాత్ర్తాపము. విభిన్న భావ సంఘర్షణలు అన్నీ 
నవలా నిర్మాణంలో ఒకదాని నొకటి ఆల్బుకొని 
పోయాయి. పండిత పర మేశ్వరళా స్రీ వీలునామా నవ 
లలో కేశవమూ_రికూడ |క్రమంగా, జీవితంలో తాను 
పొందిన ఆనుభవాలు, విచ్చిత స్వభాన్ని సంతరించు 
కొన్న వ్యక్తుల సమిష్టితో కూడుకొన్న సంఘానికి 
తనకు మధ్య జరిగిన సంఘర్షణలు అన్నింటికి అతీ 
తంగా ఒక ఆధ్యాత్మిక భూమిక నధి రోహిస్తాడు 
అందుకే అంతవరకు జీవితంలో జరిగిన (పతి 
చిన్న సంఘటనకు చలించి, ఆ మనసుళో తన్ను తాను 
మధన పడిన కేశవమూ ర్తి ఆరవిందా మా[శమానికి వెళ్ళి 
వచ్చిన తరువాత నిర్మలత్వాన్ని, స్థిరలక్షణాన్ని, 
ద్యంద్యాతీత మెన ఒక స్థితిని పొందుతాడు. నవలా 
నిర్మాణంలో వై చితి కనబడుతుంది. జీవితంలోని ఒకే 
com Plese చుట్టూ పర్మిభమిస్తూ చై తన్య [సవంతీ 
లక్షణాన్ని కొంత వరకు సంతరించుకొన్న నవల ఆస 
మర్దుని జీవయా[త. సీతారామారావు దేన్నీ సాధించ 
లేక, ఎవరితోనూ సమన్వయం పొందలేక, చివరకు 
(పపంచం పెన, కసిని, ద్వేషాన్ని వ్య క్తించేసి పతన 
మెనాడు. గోపీచంద్‌ పండిత పరమేళశ్వరళాన్త్రి వీలు 
నామా, మెజుపుల మరకలతో పోల్చినపుడు, ఆసమ 
ర్జుని జీవయా[తలో నిర్మాణగత లోపం స్పష్టంగా 
కనబడుతుంది. నవల మొత్తం సీతారామారావు ఆత్మ 
న్యూనతా భావము, అసమర్థత చుట్టూ తిరగడంచేత 
పాఠకుని యొక్క విసుగుదలను తొలగించలేక 


85 


పోయింది. ఆదీగాక రచయిత నవలలో మానవజీవితం 
లోని మరో పార్శ్వాన్ని చూపించలేక పోయాడు. 
రూపంలో వైచితి ఉన్నా [పయోజన వై వల్యాన్ని 
పొందిన నవల “అసమర్ధని'. జీవయాత, 


ఉప్పల లక్ష్మణరావు 'అతడు-ఆమె నవల తెలుగు 
నవలల్లో మరొక పయోగం. డైరీల రూపంలో నవల 
మొత్తం సాగుతుంది. కొన్నీ, కాంతం ఇద్దరూ డై రీలు 
| వాసుకున్నా అక్కడక్కడ సంభాషణ రూపంలోను, 
ఆర్మా|శయరీతిలోను సాగుతుంది. దినచర్యాత్మక 


రీతిలో నవల సాగడంచేత అక్కడక్కడ అనుస్యూతి 
దెబ్బతినడం, అతడు చెప్పిన విషయాలే ఆమె మరల 


మరో విధంగా చెప్పడం జరుగుతుంది. నవలలో పున 
రుక్రిదోషం అధికంగా ఉంది ఈ కారణంగా విసుగు 
దలను తొలగించలేక పోయింది. కేవలం దినచర్యా 


త్మక రీతిలో నవలను నడపటమే ఇక్కడ (పయోగం, 


నోరినరసింహ శాద్రగారి చారి[తక నవలల్లో నిర్మాణ 
శిల్పం విశేషంగా ఉంటుంది. నోరి నరసింహకాన్ర్రి 
తడువాత నిర్మాణ శిల్పంలో నూత్నత్వాన్ని తీసుక్ర 
వచ్చిన వ్యక్తి రాచకొండ విశ్వనాధకాన్త్రి, వీరి అల్బ 
జ్లీవి, [పేమ-మనిషి, నవలలు నిర్మాణ గతంగాను, 
భాష విషయంగాను విశిష్టతను సాధించుకొన్న [పయో 


గొలు, 


ఇటీవల కాలంలో నిర్మాణంలో నూత్నత్వాన్ని 
సంతరించుకొని రెండు విభిన్న సంస్కృతుల సంఘ 
ర్షణను చూపించిన నవల చివుకుల పురుషోత్తం రచిం 
చిన “మూడో పురుషార్థం, నవల [పారంభమె లండన్‌ 
నగఠం నుంచి విమానం బయలుదేరి ఇండియా వైపు 
రావడంతో మొదలవుతుంది. నవలలో భారతీయవనిత 
లైనా పొళ్ళాత్య సంస్కృతీ వ్యామోహంలో తగు 
లొని జీవితాన్ని నరకం చేసుకొన్న 
పాళ్చాత్య వనిలైనా భారతీయ సంస్కృతి, సంప 
దాయం పునాదిగా జీవితాన్ని సుఖమయం చేసుకొన్న 
“రీటా భారతీయ ఆధ్యాత్మికపు ముసుగులో విశృంఖల 


“సరస్వతి”, 


86 


కామ జీవితాన్ని |పబోధిస్తూ మానవుల జీవితాలను 
నాశనం చేస్తున్న గిరీష్‌ ఆటలు కట్టించి ఆతని సిద్దాం 
తాన్ని ఖండించి అచ్చమైన భారతీయ ఆధ్యాత్మిక 
జీవితాన్ని (పపంగానికి చాటిన రాఘవరాం--మొద 
లైన వాళ్ళు ఇందులోని వాతలు. నైతీకత, అధ్యా 
త్మికత పునాది సూతాలుగాలేని సంస్కృతులు, సిద్ధాం 
తాలు కడకు ఎలా విఫలమై, మానవ జీవితాలను 
నాశనం చేసాయో సరస్వతి, పీటర్‌, గిరిష్‌, జీవితా 
లను ఉదాహరణగా చూపించాడు. నవలలో రచయిత 
చెప్పదలచుకున్న విషయాన్ని, నిరూపీంచదలచుకున్న 
సత్యాన్ని మొదటి నుంచి పోషించుకుంటూ వస్తాడ్శు 
దానికీ పోషకంగా యోగశాస్త్రవిషయాలు, మంత 
శాస్త్ర విషయాలను, అక్కడక్కడా వివరించాడు. 
అనేక సిద్ధాంతాలను, _శాస్త్రవిషయాలను, ప్రాచ్య 
పొళ్చాత్య సంస్కృ ులలోని అనేక విషయాలను 
చర్చారూపంలో [పవెళ పెట్టి నవల కొక నిరిష్ట పయో 
జనాన్ని సాధించాడు, ఈ నాలుగై దేళ్ళలో వచ్చిన 
నవలల్లో ఒక నిర్దిష్ట (పయోజనాన్నాశించి వచ్చిన 
నూత్న ప్రయోగం 'మూడో పురుషార్థం. 


సాంఘిక నవలకు డిటెక్టివ్‌ నవలాశిల్పాన్ని అను 
సంధానించి చేసిన రచన తులసీదళం” నవల చేతబడి, 
ఆథునిక వైద్య విధానం, హిప్నాటిజం-ఈ మూటి 
యొక్క సంవిథానంతో పాఠకుని ఉత్కంఠను [ప్రోది 


(సవ ంత్తి 


చేసుకుంటూ సాగుతుంది. కాని రచయిత విషయవివ 


రణలో పాఠకునియొక్క అనుభూతిని, పాఠకునిపై 


నవలయొక్క. (పభావాన్ని గూర్చి ఆంతగా పట్టించు 
కున్నట్లు కనబడదు. భారతీయ సాహిత్య సంప 
దాయంలో భయఖావానికి [పాధాన్యం లేదు. ఆది 
కేవలం “ఆంగ 'మేతప్ప “అంగి కాదు. ఆందుకే విశ్వ 
నాథ '“బాణావతి' నవలలో భయభావాన్ని హోస్యంచేత 
విరిచివేసారు. ఈ కారణంగా పాఠకుని మనస్సు [పళ 
మనస్థితిని పొందుతుంది. వస్తువుయొక్క (ప్రయోజ 
నాన్ని, దానికి మానవజీవితంలోని అనుభూతులకు 
ఎలాంటి సంబంధముందో, ఆవి మానవ జీవితాల పై 
ఎలాంటి భావాన్ని చూపుతాయో కూడ విబారించక 
నూత్న త్యాన్ని సాధించాలని, [ప్రయోగం చేయాలని 
చేసిన రచన 'తులసీదళంి, 


నూత్న ంత్వం పేరిట, [ప్రయోగం పేరిట ఈ మధ్య 
కాలంలో అనేక నవలలు వస్తున్నాయి. సాహిత్యపు 
విలువలను సంతరించుకొని మానవునిలోని ఆనుభవ 


| 
t 


లోకాలను ఆవిష్కరించేనవలలు ఎప్పుడోగానిరావటం ' 


లేదు. కొల పవాహంలో అప్పుడప్పుడు దేశకాలాల 


| 
|| 
' 


ఎల్లలను (తెంచుకొని, అనుభవలోకాలను ఆవిష్కరించే 
నవల అంతవరకు వచ్చిన ఆన్నిరూపాలను తనలో 


నింపుకొని నూత్నరూపంతో సాతశాత్కరిస్తుంది. 


శ 


అచ్చ మైనకవి గుంటూరు ఇషం దశర్మ 


సర్యచరాచర[పపంచంలో [పతి ఆణువు తనకుగల 
[ప్రాముఖ్యతని కనీసం కవిత్వంద్వారానై నఇవతల (పజ 
లకివ్యక్తం చేస్తాయి -కవిదృష్టినిబట్టి!! అనీ అను 
కున్నప్పటికిని ఎంత మంది భావుకులు అణువు, పర 
మాణువులను ,(పతిబించించగలగుతున్నారు. 


“నేనెప్పుడు గొంతెత్తినా నా కోసంకాదు అయిదు 
కోట్ల కోసము కాదు, యాఖైకోట్ట 'మంది కోసం గొం 
తెత్తుతున్నాను. నేను పడుతున్న బాధలే నాదేశమంతా 
పడుతోంది, నా మానవజాతి" ఆంతాపడుతోంది. 
కనుకనే నా జాలిక నాదేశము నాలిక! అని, ఇదే 
నాదేశం, నా (పజలు ఆని చెప్పగలిగిన వాడుశే షేన్‌ 
(శేషేంధశర్మ) కవితలో. 


ఈయన “నాదేశము, నాపజలు” ఆధునిక ఇతి 
వాసము గురించి భారతి ఫ్మిబవరి 1976 సంచికలో 
నాదేశము, నా [పజలు వచన కవిత్వం కాదు. [ప్రవచన 
కవిత్వం. దృక్పథములో, ఇతి వృత్తములో నిర్మాణ 
సౌష్టవంలో విలక్షణమైన నూత్న సృష్టి. ఈ కావ్యంతో 
తెలుగు కవిత్వం ఒక మలుపు తిరిగిందని చెప్పడం 
తొందర పాటు కాదనుకుంటాను. కృష్ణ పక్షం భావ 
కవితకూ, మహా పస్థానం అభ్యుదయ కవితకూ వేగు 
చుక్కలై నట్లే నాదేశం, నా ప్రజలు తెలుగుకవిత్వాన్ని 
కొ త్తదారుల్లో నడీపిస్తుందని నాకు తోస్తుంది” అని 
విమర్శకులు. వ్యాకుచ్బ్చారు. 


టి. శ్రీరంగస్వామి 


వారి కవిత్వం గురించి శ్రీ వేలూరి శివరామశొన్ర్రి, 
పుట్టపర్తి నారాయణా చార్యులు, విశ్వనాధ సత్యనారా 
యణ, వేంకట పార్వతీశ్వర కవులు, గడియారం 
వేంకటశేష శాస్త్రీ గారలు పళంసించారు. ఈయన 
క్రవిత్యంను శ్రీశ్రీ గారు [పళంసిస్తూ ఇలా అన్నారు 


“శేషన్‌ శేషేన్‌ నీ పోయెమ్సు చూసేన్‌ 
పసందు చే సేన్‌ సీ బుతుఘోషనీ 
ఛందస్సుల రోషణీ మధుర మంజుల భాషనీ 
ఇం[దా ఇందిరా ఎంచక్క-ని విందురా 
ఇంకెక్కడ కందురా భేవైనా తర్జుమా 
తేలికై న కర్ణుమా! నీది మంచి పద్యమా 
లేక |ఫెంచి మద్య మా కవిరేవ విజానాతి 
కవి దేవసుధాగీతి శ్రీనాథుడి |కీడల్లో 
ఆల్పిసాని వాడల్లో కూడా దొరకని పదచి;తం 
విచితం, కడు పవ్మితం 

ధు మాగా ఉంది ఇమేజి 

రమారమి కవుల సమాధి 


and the translation is a magical 
transformation crystalline and pres- 
tine” అని, ' 


ఈయన కవిత్యం కొందరికి కొరుక్కుక్ను పడలేక 
పోవచ్చు. కొంత మందికి అసలే ఆర్థం కొక పోవచ్చు 
కూడా, ఎవరిలో కవితా లక్షణమంటూ ఉంటే, ఏమి 


88 


(వాసినా, ఎట్టా వాసీనా చెల్లుతుంది, కవి కొని వాడు 
పద్యంలో రాసినా, వచనంలో రాసినాకవే, తను రాసిన 
దాంట్లో స్పృహ, సామాజిక తను దర్శింప చేస్తేచాలు, 
దానికితోడు అనుభూతి చక్కని కవిత్వంను చదివిన 
తృప్తినిస్తే చాలు అనుకున్నప్పుడు “కవిత్వమనే 
ఆనంద స్వరూపిణి ఏఒక్క_ రూపంలో ఎందుకుం 
టుంది! పద్యంలో ఉంటుందా, గద్యంలో ఉంటుందా 
లేక గేయంలో ఉంటుందా అని వెదకడం మాని ఆను 
భవైక వైద్యం చేసుకుంటే బాగుంటుంది. 


“ఒక కన్నీటిక అమ్ముచాలు రస పూ 

పూరోదార సాహిత్యముల్‌ 

ముకురింపంగ, ననేక కృతిమ సుమ 

స్ఫూ ర్రిచ్చటా వాటికా 

నికటాంతఃపుర జీవనస్థితులు 

వర్ణింపంగ ఫొంగారునే 

ఒక సాహిత్య రస|పసారకణమే 

నుత్సన్న మై యెన్నడున్‌ ”, అని అనుకున్నప్పటి 
కిని ఆయన ఇలా ఆనగలిగినాడు 

“పు స్తక మ్ములు చూడమ స్పకమ్ములు ఫోన 

జగతికాడ చూడజాలరందు 

మన చరి తలందు మహిమ యేమున్నది? 

కనుడు చదువుడు మనుగడ చరి స్ట్‌ 

“దేతులన్నీ కలిపీ సిద్ధమయినా మంటే 

ఏడు సందాలైనా ఈది పారేస్తాము 

(బతికినా మనకొక £5 అందులో 

చితికినా మనకొక్కుటే .... * 

“కలిమి జూచి నేను కట్టుబడ్డదిలేదు 

బక మ్‌జూచి చెదిరి పారలేదు 

చెలిమి నన్ను బట్టి సేవకునింజేయు 

చిగురు గుత్తి నాదుచిత్త వృత్తి.” 


ఈయన కవిత “చెజుకు విల్ట్లోలో కవి ఎలాటి 
వాడో చెప్పుతూనే, తన కవితలో తానే మార్గ దర్శ 
కుడ్రె మన ముందు నిలుసాడు. 


[సవంతి 


“అక్షరాల ఇసుకలో కవిత కడతారా మరి 
తలపుల నెత్రావులు చిమ్మే మృదు హృదయ 
సమధూళి కావాలి, జీవన మధూళితో తడపాలి 
చెఅకు విల్లు విరిచిన వాడే చిగురుకై త చెపుతాడు 
మొదల పొదరిళ్ళ మీద మల్లెలు విరి యిస్తాడు. 


సుందర భావజగత్తు సృష్టించలేని వాడు 

మునలి పదాలలో మురిపే లాడుతూ సరిపుచ్చుతొడు 
ఊహకు రెక్కలున్న వాడు ఉదధులు దాటుతాడు 
ఉత్తుంగ శిఖరాల కెగురుతాడు. 

వాడే చై తన్ణం=చరి[తను సృష్టిస్తాడు 

చరిత భారాన్ని జ్ఞాననే తాగ్నిజ్వాలా దగ్గంచేస్తాడు 


వాడే అజరః కవిః....” అందుకే శ్రీ గుంటూరు 
శేషేం[ద శర్మగారు కవిత జీవన జ్యోతి, ఎన్నివీలై తే 


అన్ని జ్యోతులు వెలిగిద్దాం అని అన్నారు, 


వ్యంగ్యంను మేళవించి, సున్నితంగా నేరుగా 
హృదయాలను రంజింఎ చేసే విధముగా“ అనివార్యం” 
శీర్షికలో 

“మూర్భుడు గడియారంలో 

ముల్లు కదలనీకుం టే 

ధరాగ మన మంతటితో 

తల |క్రిందై పోతుందా.” 

“"కుటిలాత్ముల కూటమి కొక 

తృటికాలం జయ మొ స్తే 

విశ్వసృష్టి పరిణామం 

విచ్చిన్నం అవుతుందా” అని చెప్పారు. 

“రాతి” ని్మిదకోల్పోయి ఇళ్ళక ప్వులమీద మొరుగు 
తోందని శేషేం దశర్మ గారు అవడం తోనే సరి 
పుచ్చుకోక ఆమొరుగుడుకు (భయ ంకరనిశీధికి) 


అచ్చమైన కవి,.. 


వాటి గొంతులన్నీ ఆగిపోయాయి, కాని నాగొంతులేచి 
బంగారం విసిరేసోంది యు నమానవపర్యజ్వాలల్లో కి” 


అని అనడముతో అతని భావుకతన్కు కాంతిని 


అందించే నూతనోత్సాహాన్ని పాఠకుల మనస్సుల పై 


[| పనరిం పచేస్తారు. 


వా స్టవికతా (పపంచంలోని పరిధులను చూడ 
మంటారు కాని ఆస్పికతలోనే మునుగ కూడదని 
అంటూంటే. ఇలా “ వుడ్ని గూర్చి దీర్దచర్చలు చేసేం 
తటి మూర్గులమూ కాదు, ధనికులమూ కాదు. మనవి 
పనిచేసి [(బతకవలసిన చేతులు-జీవీతం దుఃఖాన్ని 
రాసులురాసులుగా పోసుకొని ఆమ్ముతోంది మనదేశపు 
బజారులో కాని, భూమిని ఫలాలుగా, పంటలుగామార్చే 
[ప్రమాణత ఉన్నవాడు ధైర్యం కోల్పో వక్కరలేదు. 
మట్టిలో ఉన్నకస్తూరితీ సే మనిషికి జీవనపరిమళాల 
కొరతలేదు,” అని అంటూనే “వ్యవసాయ కూలీల 
ఆకాశం, వర్షాలే కురుస్తుండిగానీ వసంతాలు కురవదు” 
అని, 

“కలము త్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత 
పొగరుంది” అని చెప్పుకున్నప్పటికిని “బతుక్క-ంటే 
బలవంతుడై నవాడే శబ్దంనుంచి శతాబ్దంవరకూ మలిచే 
శిల్సి అని ఆవిష్కరిస్తాను” “అంటూనే మానవ జీవి 
తం ఒక పాశవిక పదర్శనళాల అని మాతం నాకు 
తెలుసు.” అన్న ఈయన “మనం చరి తలో ఏ 
అధ్యాయం (పవేశించామం టే చావు నెదుర్కోడంకం టే, 
[బతుకునెదుర్కోడం పెద్ద సమస్య అయింది” అని 
చాటి చెప్పారు. 

“తలవంచిన వాడికి నక్షతాలు కనపడవు, వాడి 
వక్షస్సు వృద్ధి పొందరు, వాడి మెదడులో ఎప్పటికీ 
సూర్యుడు ఉదయించడు” అనిగొ|ర్రిల్లాలో మనకు 
సావాత్కరింప చేస్తారు. 
పక్షులు, శేషజ్యోత్స్న, బుతుఘోషలలోని కవితా 
మధు |సవంతిగా | పేమకూడా తపస్పే, నిదా 
వస్థలో కంపే, సాఫల్యంతో దాన్ని తపస్సుగా, దర్శ 


నంగా, ఆత్మసావాత్కారంగా అనుభవించడం గొప్ప 
సంస్కార విశేషము. ఈయన [పేమ మీద చెప్పిన 
కవిత్వం గురించి ఈ వాక్యాలు చూ స్తేచాలు. 


“నిన్నూపాంచి రెండు ముక్కలు చెపితే 
అనే రెండు రెక్కలు ఊహా 
విహాయసంలో కెగిరిపోతుంది.” 


సౌందర్యోపాసనలో నుండి సామాజిక వికాసం 
కొరకు సామాజిక చైతన్యమును తట్టిలేపడానికి తను 
గాంచి, ఆ మానవకా[పయత్యాన్ని “మండే సూర్యుడు” 
కావ్యంలో (పతిబించించటానికి వేదికగా “శేష 
జ్యోత్స్నళిలోనే నూతన తరాలు ఖండికలో ఇలా 
దర్శనమిసారు 

“నీవు నమ్ముతావా నెచ్చెలీ ... 

కొల చ[కం తిరిగి తిరిగి 

జీవితాన్ని [కాసుగ్యా మనిషిని కె9స్తుగా 

మలిచిన ఈ రోజు 

ఒక నూతన యుగ సూర్యుడు ఉదయిస్తున్నాడు, 

మనకు కానుక తెస్తున్నాడు 

ఒక నూతనగీతను 

విష్ణవాన్ని వీరమరణాన్ని ఉద్దోషించే 

ఉచ్ర్రైస్వరగీతను” అని 

“నేను చెమట బిందువుని 

కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని 

గుండెలతో నాకుదో స్తీ, 

నేనుండేది బాధలబ స్రీ 

సింధువంత చరి[త నా పిడికిట్లో ఉన్నా 


చెప్పకుండా మనిషిని చెక్కిన శిల్చిని,....” ఆని 
“మండే సూర్యుడు”లో ఆంటారు. 


ఈయన కవిత్వం చదువుతుందే“అమరేం[ద”గారు 
వీరిని గురించి అన్న ఈ మాటలు పదే పదే గుర్తుకు 
వస్తాయి. నేడు అభ్యుదయ కవిత్వం కింద చెలామశ్రి 
అవుతున్న సిద్ధాంత [పాయమైన వాదాలేవీ వల్లిం్వ 


40 


కుండా వా న్తవమైన అభినివేశంతో ఉరూతలూగే 


కవితా ఖండాలు నాకీ పుటలలో “కనిపించాయి” అని, 


ఈయన కవిత్యంలో ఒక [పత్యేకత, ఒక కొత్త 
దనం, పుంత సాక్షాత్కరింప చేస్తాయి. పాఠకుడికి 
సవృదయుడికి. 


శ్రీగుంటూరు శే షేం[దశర్మగారు 1927 అక్టోబరు 
20న జన్మించారు. భౌతిక, రసాయనిక శాస్తారిలతో 
బి, వ. పట్టాను గుంటూరులో పుచ్చుకున్నారు మదా 
సులో న్యాయళా స్త్రంచదివారు. 1951లో సొహాబ్‌ అనే 
పద్యకావ్యం, 1958 “మబ్బుల్లో దర్బారు” అనేవిష్టవ 
నాటిక, 1961లో హాస్యవ్యంగ్య శృంగార చదు వులన్నీ 
కలిపి చంపూవినోదిని"గా 1088లో “బుతుఘోష,” 
“విళ్వవివేచన, ” ““నరుడు-నక్ష తాలు” 1065లో 
“షోఢశొ, 1967లో “స్వర్ణహంస”, 1968లో 
“విహ్యల” అనే కథలసంపుటి, ““సాహిత్యకౌముది”, 
1969లో ఊహలో పక్షులు, 1979లో శేషజ్యోత్స 


[సవంతి 


1974లో ““మండేసూర్యుడు” 1974లో నాదేశం నా 
[పజలు ర క్రరేఖ, 1976లో “నీరై పారిపోయింది, 
1977లో “గొరిల్లా” కాక వారిసతీమణి స్నుపసీద్ధ 
ఆంగ్లకవయితి ఇందిరాదేవి ధనరాజ్‌ గిరిగారితో కలిసి 
ఆంగ్లంలో కొన్ని పు స్తకాలు [పచురించారు, 


కవితా వ్యవసాయంలో కృషి చేస్తున్న (పతి 
ఒక్కరు, సాహితీపరులుగా వద్దామనుకుంటున్న (పతి 
యువసాహితీవేత్త తప్పకుండా శే షేందకవిత్వం చద 
వాలి ఆయన మాటల్లో చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు 
“నాకవిత్వం కేవలం మనిషికి డిఫెన్స్‌" అని 


“పండుటాకులతరం పవనధాటికిపోయి 
(కొ త్తచివురులు వేసి కోకిలమ్మలు కూసి 
నూతనంగా యిలకు చేతనం వచ్చింది.” 
అన్నట్టుగా ఈ యశ కవిత్వ [పతిపిక్కరికి చేత 
నత్వం తెస్తుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చును, 
అందుకే ఆయన అచ్చమైన తెలుగుకవి, 


5.1!.114/4 
విద్యారణ్య పురి 
వరంగల్లు 


506009 


హొత్తీగా 


ఆధునిక కవిత్వంలో | పతీక= 
దృక్పధ పరిణావుం 


ప్రతీక భాషకు నిసర్గ మైన ధర్మం. ఈ వ్యాసంలో 
ఆధునిక తెయిగు సాహిత్య వికాసంలో “(ప్రతీక ఎలా 
వాడుకోబడిందో చర్చి చడం (ప్రధానం, భావక విత్వంతో 
వా సవికత కాల్పనిత తో (పవేశించి రచన “భావ(ప్రతీకి 
గా అవతరించింది. ఆభ్యుదయ కవిత్వంకో ఈ వా స్తెవికతే 
లోకంలోంచి శావ్యంలోకి (పతిఫలించి (ప్రజ్ఞాజనక మైన 
“నాగరిక (ప్రతీకగా రూపొందింది. అదే వా స్తవికత విప్లవ 
కవిత్వంలో జానపద జీవితంలోంచి స్ఫూర్తిని పొంది 
సరళీకృత మై “విప్లవ (ప్రతీక? గా మార్చుచెండింది. 


భావకవిత్వంలో (ప్రేయసి (ప్రణయ దేవతగా భావించ 
డంలో అలౌకికత్వం అపాదించబడింది. అంటే ఆ ప్రతీక 
భావ జగత్తులోంచి అవతరిస్తోందని ఆర్థం, అభ్యుదయ కవి 
త్వంలో “మవోకదలిక (61621 Move Ment)’ “మహో 
(పస్థానం' గా నాగ రికత్వం సంతరించుకొంది, అంతే 
మేధో దశలోంచి ఉద్భవిస్తోందని అర్థం. విప్టవ కవిత్వంలో 
మేలుకొలుపు 'కొక్కొారొకో గా సధ కీక తమె జానపదుల 
నిత్యజీవిత స్ఫూర్తి రినుంచీ పుడుతోంది. 


భావ కవిత్వంలో (ప్రతీక కవి అనుభూతిని పాఠకు 
నికి అందించే సుందర (పతిరూపం అది పాఠకున్ని ఉహ 
గా౭ధర్వలోకాల్లో విహరింప జేసి లౌకిక జగత్తును మరపింప 
జేస్తుంది ఆవేధన, దుఃఖం మిళిత మైనా. వాదికి మూల 
మైన సమస్యలకు ఏక పక్షంగాభావకవి * “బాధలో” పరిష్కో 
రాన్నివెడుక్కున్నాడు వై వె య క్రికభావనా స్వేచృతన చుట్టు 


1. మహో (ప్రస్థానానికి శ్రి ఠీ ఢీ చెప్పిన అర్థం-చూఇ 
1 చూ “త్య మేవాహంో = ఆరుద్ర 


కర్రీ లీ 


వున్న సమాజం నుంచి అందులోని కష్టనష్టాల్నించి భావ 
వ్రై రుధ్యాల్నించి బయటపడి గిరిగీసుకొని బతికేటట్లు 
చేస్తోంది బయటి (పపంచాన్ని దుఃఖ=లోనో నుఖంలోనో 
సౌందర్యంలోనో “చంపేసి” ఏకాంత వ్యక్తిగా ఆ లౌకిక 
జగత్తులో “బతికిసున్నది”. లోకంలోనున్న అన్యాయాన్ని, 
దుఃఖాల్ని కష్టాల్ని, నష్టాల్ని, అ శీలాన్ని ఆక తాయిని, 
రోగాల్ని హింసల్ని దోపిడీని, అజ్ఞానాన్ని దొంగతనాన్ని 
దొరతనాన్ని వాటి అ స్తిత్వం ఎరగనట్టు ఒంటికన్ను రాక్ష 
సిలా పట్టాలు తప్పకుండా (పేమత్యాగం అనురాగం ఆత్మీ 
యత, విశ్వమానవత, సౌందర్యం, స్వర్గం శృంగారం, 
అమలిన శృంగారం, దయచాక్షిణ్యం, గొరవం, సాంప్ర 
దాయాల మీద (బేకులు లేని బండిలా ఏకధాటిగా 
సాగిపోతూ వుంటుంది. కలల్ని పండిస్తూ నిజాల్ని 
దాటేస్తుఎది- నీతిని రక్షిస్తూ విలువలను దండిస్తుంది. 
కులాలను దులిపేస్తుంది, మతాలను కడిగేస్తుంది సౌంద 
ర్యాన్ని మరోలోకంలో నిలబెట్టి “పేమి ను ఆందులో 
దేవతగా కొలుస్తు=ది. విరహంలో చం పేని చిరునవ్వులో బతి 
కించి త్యాగంలో కులికిస్తుంది ఈ ధోరణి సమస్యలకు 
లోనయిన పాఠకుల్ని విసిగి స్తుం ంది ఇది చివరకు ఆదరణ 
పొంద లేక పోయిందనడానికి కాలమే నిదర్శనం. చర్మగ్రే 
సాక్ష్య . దీనికి కొరణం భావ(ప్రతీక రసోత్ప త్తికి..ఆనం 
దానికి, కళ కళ కోసమే నన్న ధోరణిలో పడిపోవడం 
కవిత్వం (పయోజన కారిగాకుండా ఒక oy 
పరగి లః కూడా, 


అభ్యుదయ కవిత్వంలో ప్రతీక మేధ్యాప్రపంచాన్ని 
గర్జీకరించుకొన్న (పజ్ఞాజన్య (ప్రతిరూపం, ఆది' అభివృద్ధి 
చెందుతూ వస్తున్న టెక్నాలజీ విస్థవం 'తెచ్చిన గుణాత్మక 
మైన మార్పును (ప్రతిబింబిసో=ది.! కార్యకోరణ దృక్ప 


4&2 


ధంతో (ప్రతిదాన్ని (ప్రశ్నించి ఆ వడపోతనుంచి నిలువ 
కలిన అది హీన మెనా, ఉన్నతమైనాదాన్ని కవితాబద్దం 
Pa CE అ థ 
చేయడం జరిగింది. అన్ని సమస్యలను కా స్త్రీయంగా పరి 
శీలించి వాటికి సకాస్త్రీయమైన విమోచనామార్గాన్సి [గహిం 
చడంవల (పజ్జాజన్యమైన నాగరిక (ప్రతీకగా రూపొందింది. 
నో జు లూ 
దీనిలో భాగంగా పురాణేతిహసాల విరుద్ధభావ (ప్రబోధకత 
అభ్యుదయ బోధనకు విశ్యజననీతను కల్గించడానికి ఒక 
ఆపూ ర్వమెన మార్గం (పతి భావంతంగా (ప్రవేశించింది.2 
పాత పిలువలను (ప్రశ్నించి కొ త్తవిలువలను వర్చరచి మరో 
(పపంచాన్ని కలలుగని [శ్రమైక జీవన సౌందర్యాన్ని 
(పణవంగా (ప్రాణంగా విశ్వసిం చింది. లోశాన్ని ఈ (ప్రతీక 
(పతిఫలించడ ౦ వల్లి మంచి ఆదరాన్ని పొందింది. అంతే 
గాక రసోత్ప త్తికి- ఆనందానికిశాక వై తన్యానికి వుద్దే 
శింపబడి, కళ కళ కోసం కాదు సమాజం కోసం. క విత్తం 
భోగవస్తువు కాదు... అన్న దృక్పథాన్ని కల్లి నిత్యజీవన 
(స్రవంతిలో అత ర్యాహినిగా నిర్వహింపబడాలి అన్న ధ్యేయం 
వుండటంవల్ల విద్యావంతు ల్రెన, “శోతల్ని” ఆకర్షించింది. 
జనసా మాన్యం దీన్ని ఆదరించలేక పోయారు. కారణం అది 
భావాత్మక (ప్రధాన ధర్మంగల 1028102602 నుంచి నాగ 
రిక జీవితంలో పెరిగిన (ప్రతీక కాబట్టి అంతేగాక మేధావి 
వరం సృషించిన “(ప్రతీక కాబటీ, 
లి ట్‌ ట్‌ 


ఇదేగతి దిగంబర కవితికీ పట్టింది, దానీలోని 
gf ఖీ Wh? ఈల అటి 
మె సో్కోపిక్‌ (ప్రతీక జానపదుల నాడ్షిని పట్టుకున్నది 
కొదు. 
విప్రవక విత్వం లో సమాజంలోని అ సవ్య స పరిస్థితికి 
ఛా —_ par. థి 
నిర్వీర్యమైపోయిన _జనసామాన్యాన్ని విప్ణవించడానికి 
శాస్త్రీయమైన విముక్తి మార్గాన్ని నేపధ్యంగా కల్లినా సుల 
టు ఎస లీ "ఓ 
భంగా సూటిగా సృష్టంగా తెలియజెప్పే జానపదుల నిత్య 
బీవితం నుంలీ స్పూర్తిని పొందిన “నిరాడంబర జానపద 
(ప్రతీక్‌ సృజిం పబడినది. ఛందః కవిత్వం లాగానే వచన 
కవిత్వం మాటు మనిగిపోవడానికీ, ఈనాడు మళ్ళీ జాన 


[సవంతి 


పదుల పాటల ఆలవరనలు (ప్రచారం పొందటానికి కొరణం 
జొనపద గీతంలో రసా త్మకత (ప్రధమ ధర్మం అంటే జాన 
పదుల మాట, చేత భిన్నంగా వుండవని అర్థం. ఈ లక్ష 
ణాన్నే విప్లవ (ప్రతీక చాలావరకు సంతరించుకొంటోంది,1 


ఆం|ధభారతి 
(లీ కృత్చ దేవరాయ బిళ్ళాతకా వరితల్‌ 
అనంత పురం 


ఆవంత్స వారి కవితా జ్యోతి 


“కవిత్వం ఎందుకు రాస్తావని అడిగితే ఏం చెప్పను?” 
అని పరితపిస్తారు చం (ద్ర జ్యోతి కావ్యక ర్తలైన (శ్రీ 
ఆవంత్సు శశికాంత శాత కర్గిగారు, 
నిజమే! ఏ కవినైనా ఆ (పళ్నవేస్తే ఆశళ్చర్యజనకంగానే 
ఉంటుంది. 
ఆమవిని ఎందుకు ఆహ్వానిస్తాం? 
పక్షులు గూళ్ళను వదలి స్వేచ్చగా అకాశంలోకి ఎందుకు 
ఎగిరివెళ్తాయి? 
సరస్సులలోని కమలాలు సూర్యరశ్మి సోక్రగానే ఎందుకు 
వికసిస్తాయి? 
మామిడి _ చెట్టుమీదెక్కిన కోయిల ఎందుకు గొంతెత్తి 
పాడుతుంది? 
ఇవన్నీ (ప్రశ్నలు. కొదు= (పక్నలపరంపరకదూ! 
మరి వీటికి నమాధాన మొచ్చినపుడు, కవికూడా కవిత్వం 
ఎందుకొజకు (వాస్తున్నాడో సమాధాన మిసాడు, 
ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వా 
విర్భావపు వేళల్లో పెక్కుమంది యువకులు ఎలుగెత్తి 
కవితాగానం చేసార్ము అటువంటి సాహితీ సంసా గారం కలి 
గిన యువక వుల్లో (శ్రీ ఆవంత్స సోమసుందర్‌ గారు అగ 


ఇలా పరిణమించిన వే. 


షెహితగ్గగోషి 


గణ్యులు, వారి కుమారులే నేటి మన “చంద్ర జ్యోతి” కావ్య 
కర్తలై న శ్రీ ఆవంత్స శకికొంత శాతకర్ణి గారు 


“చం(ద్ర జ్యోతి కావ్యఖండికలలో కవ్మిపాచ్య 
ప్రాశ్చాత్య కవుల సాహితీ సంస్కారంతో తాను తెచ్చు 
కొనిన గొప్ప భావుకతను అన్వయించుకొని దానితో ఒక 
విలక్షణ మెన శై లిని వినిర్మించుకొని రచనలను గావించిన 
ఒక విశిష్ట మైన సాహపాత్రీ వ్యక్తిత్వం గోచరిస్తుంది, (ప్రధా 
నంగా వీరి కవితా దృక్పథం మానవత్వంతో కూడుసమాజ 
'గ్రోయస్సు__ సమాజాభ్యుదయం వీట్రిని పడికట్టు రాళ్ళుగా 
స్వీకరించి కావ్యాన్ని (వాసినట్టుగా తోస్తుంది. ఏః వియెనా 
తమ కావ్యం లోక్యశేయస్సు కొజికే రాసారు, క్రీ ర్రికాంక్ష 
ఇక రెండో పక్షంగా చెప్పుకోవచ్చు, సమకాలీన సమాజాన్ని 
(పతిబింబించగలిగింది సాహిత్యం ఒక చే. (Literature 
is that which represents the Contempo- 
rary S0ciety) అటువంటి సమకాలీన సాహిత్యాన్ని నేటి 
యువకవులందరు సృమ్షిస్తు న్నారు, అటువంటి వారిలో 
చెప్పుకొన దగిన మంచికివి శ్రీశాతకర్ణి గారు, వారు వెలయిం 
చినకావ్యమే చంద జ్యోతి' 


చం(ద్ర జ్యోతి కావాాన్నిస్టూలంగా పరి 
శీలించినప్పుడు మనకు నాలుగు అంశాలు (ప్రస్పుటంగా 
గోచరిస్తాయి. ఒకటి నేటి విషమ సమాజాన్ని గురించి 
(వాసినక వితలు, రెండు తుఫాను భీభత్సాన్ని గురించి 
(వాసిన కవితలు, క విసామాజిక స్పంహను, ఆశయాలనూ, 
ఆకాంక్షలునూ అభివ్య క్రీక రించే కవితలు = వైయ క్రికమ్షైన 
విశేషానుభూతులను రూపకల్పన చేసినకవితలు |పధానం 
గా పేర్కొనదగ్గవి. (ప్రస్తుతకావ్యంలో ముప్పైతొమ్మిది 
కవితలుఉ న్నాయి. ఇందులో కొన్ని అభ్యుద యపరంగాను, 
కొన్ని భావుఃతతోను, కొన్ని సామాజిక సందేశాలను ఇచ్చే 
రీతిలోను, మరికొన్ని ఆంగ్ల సాహితీసంపరగ్మ_ పభావంత్రో 
ను నిండుకొనిఉన్నాయి. అందులో నేటివిషమ సమాజాన్ని 
ఉద్దేశించిరాసిన కవితలలో సౌమ్య జ్యోత్స్న నైమిశారణ్యం 
లో, గడ్డకి ట్టిన కన్నీ పృపరేరంభం, నరాలలో (కోధానలం, 
జీరో అవర్‌! మొదలగునవి, అందులో “గడ్డ కట్టిన 
కన్నీళ్ళు అనేకవితలో నేటిసామాన్య మానవుని జీవితాన్ని 
గురించి ఈవిధంగా విశ్లేషిస్తారు కవి. 


దిన పత్రిక లోని పతాక శీర్లి కలా 
(ప్రస్పుటంగాలేదు నేటిజీవితం 


48 


ఎక ్మాడో మారు మూల నక్కి 
ఏకొద్ది మంది నిశిత మైన చూపులకో గాని దొరకని 
అసమ ర్థు ని మరణవార్త లా అ(ప్రాముఖ్యంగా వుండి 


నిజమే! సామాన్యమానవుడి జీవితం 
ఎంతో దుర్భరంగా ఉంది. కడువునిండా పర్దిడు మెతు 
కులు భో_చేసే మనిషి ఇక కొనరాడుం నిత్యం ఏవో సమ 
వ్యలతో, బాధలతో కష్టాలతో జీవితభారాన్ని మోన్తూ, 
సగం వంగిపోయిన నడుంతో (బ్రతకలేని సామాన్యుడు 
మనకళ్ళ ముందు నిత్యం సా జాత ,రిసాడు. అందులకే 
ఆతని జీవితం దినప(త్రికలోని పతాకశీర్షికలా ఉండటానికి 
వీల్లేదు. మారుమూలగా నక్కి జీవితాన్ని వెళ్ళబుచ్చే ఒక 
అసమర్థుని జీవితం లాగా తోస్తుంది, తప్పదు! కవి గావిం 
చిన ఉపమానం ఇక్కడ ఎంతో ప్రశంసనీయంగా ఉంది. 
ఆ కవితలోనే మరొక చోట సామాన్య మానవుని పరంగా 
క్‌ 


“సాం(ప్రదాయ కవులు వర్ణించే మాధుమాసం 
ఆన_ద వసంతోదయ 
సంత్రోషవన(పియుల కలకూటితం 

ఈ జీవితంలో ఎప్పటికై_ దర్శన మిస్తుంది?!. 


అని (ప్రశ్ని స్తారు. నిజమే! కవికి కూడా గొప్ప 
సందేవాంగానే ఉంది. మరి కవి కూడా అందరిలాగే ఒక 
సామాన్య మానవుడే కదాః సామాన్యుడు ఎన్నడూ ఆకలు 
'పెంచుకోడు! పెంచుకోలేడు! కాని భవిష్యత్తులో తనకేదో 
మేలు జరుగుతుందని ఆశిస్తాడు! ఆళపడ్డాడు! గౌంతెమ్మ 
కోరికలు కోరుకోడు! Man ‘leads by hope’ అన్న 
ఒక ఆంగ్ల సూక్తిమనం ఈ సందర్భంగా గుర్తుచేసు 
కోవచ్చు! 


అదే విధంగా "సౌ మ్యజ్యోత్స్న* ఆనే కవితలో ఒక 
చోట. 


ఈ న్చేట్రి అర్ధర్యాత్రి సరిగా పవ్నెండు గంటలకు 
నాకుడి చెయ్యి ఎడమ చేతితో కలహిస్తుంది 
కింది పెదవి పై పెదవిని సంహరిస్తుంది 

ఎడ మకన్ను కుడికంటిని పొడిచేస్తుంది 

ఇంకొ ఏం ఉగాది సోదరా మనకు? 

శ దేశాకాళం పై సౌమ్య జో్యోత్స్నలెక్కడ ౪ 
సౌమనస్య సౌ హార్ధర సౌజన్యం ఏ దిక్కున? 


44 


-అని ఉద్వేగంతో (ప్రశ్నిస్తారు కవి శ్రీ శాతకర్ణి 
“బలవంతుడ్డిడే రాజ్యం” అన్ననీతి సూతానికి ఇక్కడ 
చక్కని వ్యాఖ్యానం చేయొచ్చు” నాకుడి చేయి ఎడమ 
కన్ను కుడికంటిని పొడి చేస్తుంది అనే వాక్యాలను బట్టి 
మనకు ఒక విన్పష్టమైన అర్థం గోచరిస్తుంది. అదేమిటంటే 
ఒక మానవుడు తోటి మానవుని (శెయన్సు కొరకు. ఆతని 
వినాశనాన్ని కొంక్షిస్తున్నాడు. అందుకే బలవంతునిదే 
రాజ్యం అన్నట్టుగా,...ఆసా మెతకు ఇక్కడ ఎంతో బలముంది 
ఓక మనిషికి తోటిమనిషి బలవంతుడై శత్రువుగా మారు 
తున్నాడు, ఇది నూటికి నూరుపాళ్ళు నిజం! 


'చం(ద్ర జ్యోతి” కావ్యంలో చెప్పుకొనద గిన మూడ వ 
అంశంి సామాజికస్పృవాను దవ్షిలో పెట్టుకొని. కవి తన 
ఆశయాననో ఆకాంక్షలునో అభివ్యక్తం చే సేరచనలు, ఇవి 
మరి కొన్నిఉన్నాయి, అందులో నవజీవన మధురసూకి, 
“అనేఖందికలో కవి ఇలా అంటారు. 


సూర్యుడి తొలికిరణాలు తాకగానే ఆహ్లాదంగా విచ్చికొనే 
దినక మలాల్లా నాకళ్ళు మెరుస్తాయి 

నామన స్సెప్తుడూ ఆనంద దృళ్యాలనే నేస్తుంది 
జీవరసాలం నుండి (పేమపలాలను తెంపుకుంటుంది 
పువ్వులు తమ మధువును బొట్టు బొట్టుగా అవిరిచేసి 
గాళివి పరిమళభరితం చేయడం కంటుంది 
సూర్యోదయం కాగానే పక్షి ఆనందంతో వేశ్చ వెర్రికేక 
నాతోనవజీవనో త్సాహం నింపుతుంది 

ర్యాతినేకన్న కలలు మంచులా కరిగి జీవజలంగా 

దినం ఊటబావిలోంచి పై కెగజిమ్ముతాయి. 

నేడు నేను రాసిన కవిత రేపటి ఉదయంగా విచ్చుకుంటుంది 
సాకవితల కండ బలంత్రో మనుషులు నడిబే దారిలోని 
న్రిరాసలను బండ రాళ్ళను తొలగిస్తాను 


ఈ ఖండికను చదివి నప్పుడు కవిలోని భావుకత 
ఎ పాటిదో మనకు సువిదిత మవుతుంది. ఇక్కడ నాకళ్ళు 
దినకమలాల్లా మెరుప్తాయి అనడంలో గొప్ప భావుకత ఉంది 
కమలానికి సూర్యుడికి ఎంతో ఆనుబంధముంది, సూర్యుడు 
ఉదయింయిచడంతో కమలం విచ్చుకుంటుంది. చీకట్లను 
చీల్చుకుని వచ్చేవగలు నూర్యోదయం (పారంభ మౌతుంది 
దీనిని - కవిభావుకతకు (ప్రతీకగా తీసుకోచ్చు నాకవితల 
కొండ బలంతో మనుష్యులు నడిచే దారిలోని నిరాశ. 


[స్రవంతి 


బండరాళ్ళను తొలగిస్తాను అనడంలో కవిగొప్ప ఆకా 
వాదిగా గోచరిసాడ్లు (ప్రతికవీ తనరచనలద్యారా లోకాన్ని 
నంస్కరించ డానికి (ప్రయత్నిసాడు. లోక సంస్కరణ 
ఒక్కటే అతని ధ్యేయం కాదు, ఆతని కవితాలక్యంలో అది 
ఒక భాగం మాత్రమే, నింగి ఎత్తుకుఎదిగినలేపటి మానవుడు 
జ్ఞానకరవాలంతోకాలం పన్నే కయుక్తులను చిన్నాభిన్నంగా 
నరుకుతాడుకాళయు క్తి నినవజీవన మధుర సూ క్రిగామలుసాడు 
ఆని పలకడంలో కవిగొప్పఆకావాదిగా గా నేకాక సమాజాన్ని 
సంస్కరిస్తాడు. మిగిలిన కవితలన్నీ ఓక ఎత్తు; ఒక నవబీ 
వనమధురసూ క్రి ఒక్కటి ఒకఎత్తు. ఇక కావ్యంలో 
పేర్కొనదగిన నాలుగో అంశం: వైయకి కమైన విశేషాను 
భూతులకు రూపకల్పన గావిం చినటువంటి రచనలు కొన్ని 
ఉన్నాయి. వానిలో కవితాచం[ద్రశాలి మహాగాయకుని అంత 
ర్థానం వంటివి ముఖ్యంగా పేర్కొనదగ్గవి* 'కవితాచం[ద 
శాల, అనేఖండికలో ఇలా ఆంటారోకచోజ - 
మెలకువ కొరడాకొసల బాధ్యతల నిధాషూల లోంచి కలల 
శీతల మందిరాలకే మొరసే గుండెల పదధ్వనుల తొందర! 
ఈస్వప్న క్యాధాంతర సంగీతంర మణీయ దల హాస ధవళాం 

బరం 
అమని కలల విరిసోచెట్ట నిశ్శబ్ధ తపస్సును భంగపరచే 
పచ్చ పచ్చని 

చీరల అప్పరసలెందరో తెలుపుమాయని నీబాల్య స్మృతులు 
అద్క-డే అక్కడే నిరీక్షిస్తున్నాయి నీకోసం 
ఆస్వప్న సౌధంలోనే ఆ అవిరళ మాధుర్యంలో నై * 

ఈ వాక్యాలలో గొప్ప అనుభూతి ఉంది. అర్ధ 9త 
ఉంది. సమాజాన్ని సంస్కరిచాలనే తపనఉంది, ఇక్కడ 
కొన్ని వాక్యాలను మనం చదువుతూంటే మధురకవి" బాల 
గంగాధరతిలక్‌ సృష్టించిన గొప్పకావ్యం అమృతంకురినిన 
రా(త్రిలోని కొన్నిఖండికలు గుర్తు కొస్తాయి. తప్పదు కవి 
(శ్రీకొాతకర్ణి గారు వాటిని అనుకరించారని కాదుగాని వాటి 
ఛాయలు ఇందులో ఉన్నట్టు కనిపించిననూ, ఇవి తమంత 
తాము చెప్పు కొనదగిన స్యతం(త్రమైన ఖండికలే ! 

అన్నింటికన్న కవిభావుకత. వ్యక్తి త్వాన్ని విస్పిచెప్ప 
గలిగిన ఒకే ఒక కివిత చం(ద్రజ్యోతి చందన పరిమళం 
ఈకావ్యంలోని ఖండికలలో ఇది చిట్టచివరది, విశిష్ట మమై 
మిక్కిలి విలక్షణమైనది కూడా! ఈఖండికలో క విశ్రీశాత 
కర్ణిగారు చిట్టచివరగా తనకావ్యరచనోద్దేశ్యాన్ని గురంచి 
లోకానికి విస్పష్టంగా చాటి చేపారాయన! 


45 


“మూసిన కనురెప్పలే రాధి 

తెరచిన నీకళ్ళు పదళ్ళు 

నీతీయటి సంభాషణలో 

వేయి రాగాలు- కోటిగీతాలు 

సీమాటలు.. ఉషోదయ వేళ 

చెట్టమీది ఆకుపచ్చటి తెరల వెనుక 
నిన్నుతల్చు కోగానే నాకు శ్వాసనిచ్చేగాలి 
తనలో లీనం చేసుకున్న మాటలకు 

క వితాకృతి కల్పిస్తుంది. 

సీ స్మరణతో నాబాల్యం 

ఆకుపచ్చని వనాల నుండి నడచి వస్తుంది. 
వెన్నెలదివ్వెగా న ర్రిసుంది 

అప్పుడు నాస్మృతుల సుందరభావాలలో 
నా కావ్యకలకాన్ని నింపుతా : 

మానవ దేవతిలకందరికి అమృ తాన్ని పందచుత్తా !' 


= కావ్యరచన అందరూ చేసేపనేగానీ, కావ్యరచన 
ద్వారాలోకానికి అమృతాన్ని పంచిపెట్టడ మనేది కొందరు 
చేసేపని. ఆకార్యాన్ని నెర వేర్చాలనుకొన్న గ్రీకాతకర్ణిగారు 
తమ చం|ద్ర జ్యోతి ద్వారా ధన్యులై నారు. 

చఎ(ద్రజ్యోతి కావ్యం గురించి బహుధా (ప్రశంసించి 
దాని యోగ్యతను లోకానికి తెలియపరచడంలో తగిన 
(శద్ధాశ క్తులను చూపిన డాక్టర్‌. పురి పండ అప్పలస్వామి 
గారును. ఆచార్య రోణంకి అప్పల స్వామి గారును తమ 
విలువై న ఆశీర్వచనాన్ని ఒక వచనగేయంలో పొంచుపరచి 
కావ్యానికి అందచేసిన డాక్టర్‌ సింగిరెడ్డి నారామణ రెడ్డి 
గారును అభినందనీయులు! వారు చెప్పడం చేతనేమి కావ్యం 
చదివి తరువాత తెలుసుకొన్నదై తేనేమీ, ఒక్క విషయం 
మా(త్రం విస్పష్టంగా గోచరిస్తుంది. అదేమిటంటే క విమీద 


ఆంగ్ల కవుల |పభావాలు సుపనిద్ధ ఆంగ్లకవులై న సెసీల్‌ 
డెతాయి, సై ఫెస్‌ న్పెండర్‌, వాల్చెర్‌ డిలామేర్‌ వంటి 
(ప్రముఖుల సాహితీ వ్య క్రిత్వాలు ఈ కవినివికేషంగా (పభా 
వితం గావించాయి. అచార్య రోణంకి వారి మాటల్లో చెప్పా 
అంటె కవి శాతకర్ణి గారి గురించి __ 


“కాతక్రర్హి కవి మనస్సు 

సూర్యోదయంనండి సూర్యా సమయ: దాకా 

పారవళ్యంతో పులకరించే హవిస్సు" 

= అనీ చెప్పొచ్చు ఇది నూటికి నూరు పాళ్ళనిజం ! 

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవితకు నాంది పలి 
కిన ఘనత శ్రీశ్రీ వంటి ప్రామాణికులై న యగక ర్రలకు 
దక్కితే ఆప్మక్రియలో విశేషంగా కృషిచేసి పెంపొందించి 
వృద్ధి గావించిన ఘనత కుందు ర్రి, తిలక్‌ వంటి కవులకు 
దక్కుతుంది, ఇటీవల (ప్రచురణ యోగ్యతను పొంది 
వెలుగులోనికి వచ్చిన మినీకవితా సపుంటాలు, కోకొల్లలు. 
కొనీ వానితో నాలుగు కోలాలపొటు నిలబడగలిగీనవి కొద్ది 
మాత్రమే. ఈ రాకెట్‌ యుగంలో, సా హిత్యాభిమానులును 
విసృతంగా కృషిచేసే వారి సంఖ్యా మెండుగా ఉంటే ఈ 
రోజుల్లో తనది అంటూ ఓక కవితా ముద్రతో లోకంలో 
నిలబడ గలిగిన స్వచ్చమైన యువకవి శ్రీ శ కాంత కాత 


కర్టిగారు, 


దూర్తటి వెంకట బాలాజి 
తెలుగు లెక్చరర్‌ 
కొవలి 





తమిళ సాహిత్యం- 
భారతి కవిత 


రచన-డా॥ చల్లా రాధాకృష్టశర్మ 
పచురణ.యువభారతి 

వెల రూ. 8/. సాహితీ సాంస్కృతిక సంస్థ 
5, కింగ్స్‌ వే, 'సికిందరాబాదు...కి 


ఆం[ధపదేశ్‌ రాజధానిలో వెలసిన సాహిత్య 
సాంస్కృతిక సంస్థలలో యువభారతి పేరెన్నిక 
గన్న ది, ఉదాత్తమైన ఆశయంతో, ఉన, తలక్ష్యంతో 
వివిధ సాహిత్యపు క్రియల్లో ఆనేక (గంధాలను | ప్రచు 
రిస్తూ తెలుగు వాజ్మయజగత్తులో | కొత్తవెలుగులను 
[పసరింపజేస్తున్నడి. హిందీ, కన్నడం మొదలైన 
కతరభాషా సాహిళ్యాన్నికూడా తెలుగువారికి ఆంద 
జేస్తూవిందు కూరుస్తున్న ది యువభారతి 


(ద్రావిడభాషలలో (ప్రాచీనమైన తమిళంలో ఉ త్తమ 
సాపహిత్యనృష్టి జరుగుతూ వస్తున్న డి. ఆంగ్లసా[మాజ్యం 
భారత దేశంలో స్థిరపడిన తరువాత ఆంగ్లభాషా 
సాహిత్య|పభావంవల్ల దేశంలోని ఆన్నిభాషలలోవలెనే 
తమిళంలోకూడా నూతన సాహపిత్యసృష్టి జరిగింది. 
తమిళ సాహితీజగత్తులో కొ త్రదారివేసిండి సుఖ 
వ్మాణ్యభారతి. ఆయన దేశకాలభ కుడు, మానవతా 
స్వాతం[త్మపియుడు, వివిధ[పకియలలో రచనలుచేసి 


భారతి తమిళభారతిని నూతన భూషణాలతో ఆలంక 
రించాడు. దేశాభిమానాన్నీ, స్వేచ్చాపియతనూ,మాన 
వతావాదాన్నీ తనరచనల్లో (పకటిస్తూ తమిళజనతలో 
నూతన జ్యోతిని వెలిగించాడు. భారతిరచనలు దేశవిదేశ 
భాషల్లో ఆనువదింపబడి సహృద యులను ఉత్తేజ 
పరచాయి. 
ఈలాంటి మహాకవికవితను డా. చల్లారా ధాకృష్ణ 
శర్మగారు చక్కగా సరళరీతిలో తెలుగులోనికి అనువ 
దించారు. రాధాకృష్ణ్టళర్మగారు తెలుగు తమిళభాషలలో 
గొప్పపండితులు. రచయిత, కవి. కనుక అనువాదం 
ఎంతోఇంపుగా సాగింది 
“భారతదేశం బహు |పాదీనం” 
పాడెదమెప్పుడు దీని [పళ సిని” 
అంటూ భారతిభూమిని భక్తితో (పస్తుతించాడు 


“ఎన్నెన్నో జాతులుమనలో ఉండేను 
ఏమది న్యాయం ఇతరులజోక్యం క్‌ 
ఒకత ల్లిపిల్లలు క లహించుకున్నా 
అన్నదమ్ములనే వారెన్నటిక్రి, 
కలిసికట్టుగ ఉంటేమన ముండే ము 
సఖ్యతలో పిస్తే ఆవమానం మిగిలేను * 
అని భారతి జాతీయస మైక్యతను గొంతె త్తిగానం 
చేళాడు, భారతదేశం వర్థిల్హాలనీ భార తాభ్యుదయాన్ని 
కాంక్షించాడు భారతి. పరతులకీ, పులయలకీ। మరవ 


సమీక్ష 


లకీ, కరవలకీ అందరికీ స్వాతంత్య రావాలనీ గీతం 
పాడాడు, ఆంతేకాదు దాస్యవిము కమైన రష్యాను 


[పశంసి చాడు, 


శర్మగారు భారతికవితలను అనువదించడమేగాక 
తమిళ సాహిత్య చరితను సం|గహంగా తెలిపారు 
[పతికవితకు | పారంభంలో చిన్న ఉ పోద్దాతాలను 
కూర్చారు భారతిక వితను సుందర శె లిలో అందించిన 
రాధాకృష్ణ శర్మగారు, (పకటించిన యువభారతి వారు 
మిక్కిలి ఆభినందనీయులు.. 


-వముగంటి 


శ్రీశ్రికవితా వైభవం 
డా॥ మిరియాల రామకృష్ణ 
[పచుఠరణ: యువభారతి 

ర్‌ కింగ్స్‌ కే, సికిందాబాద్‌ 
పుటలు: 72 సైజు డెమ్మి 

వెల: 5 రూపాయలు. 


మిరియాల రామకృష్ణ శ్రీశ్రీ కవితపై పరిశోధన 
చేసి ఆంధ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు పట్టా 
సంపాదించారు, శ్రీశ్రీ కవితల్లో 68 కవితల్ని ఎంచు 
కొని వాటికి సురుచిర వ్యాఖ్యానాన్ని రామకృష్ట గారు 
సమకూర్చగా యువభారతి వారు (ప్రచురించిన ఈ 
షృ_స్సకం నేటితరం కవులంతా చడివి తీరాలి. 

దాదాపు 1980 నుండి జం|ధ సాహిత్యం ఆయిన 
(శ్రీశ్రీ) వెంట నడుస్తోంది. ఆయన పొట్క ఆయన 
మాట, ఆయన (పక్రియ, ఆయన |పబోధం యువ 
తరాసికి విప్ప్టవశంఖారావం వినిపించింది. కార్మిక కల్యా 
ణానికి, [శామిక (శ్రేయస్సుకు విశ్వజనీన విజయ 
మార్గాన్ని చూపించింది. 

శ్రీశ్రీ పాట కవోష్ట రుధిరజ్వాల! శ్రీశ్రీవచనకవిత 
ఉ తేజాన్ని, ఊపిరిగా పీల్చే వృజాయుధ ధార! శ్రీశ్రీ 
వచనరచన గుండెను గుప్పిట పట్టిన గద్య [పహేక! 


శీ 


శ్రీశ్రీ నాటిక సూటిగా మాట్లాడే జీవితపేటిక! శ్రీశ్రీ 
కథ జీవనవ్యథను మోసుకొని ,వచ్చే ఉదధి తరంగం. 
అీథీ సీనీకవిత జీవితక్షీరాన్ని పొంగించే జాంలానవత 
(శ్రీశ్రీ ఆర్తి అభ్యుదయ, శ్రీశ్రీ విక్రాంతి విస్టవం! 
అని “వికసించిన వీద్యు తేజం”లో జి. వి, సుబ 


అధ య వ 
హ్మణ్యం గారు అంటున రు, 


తెలుగుభాప మీద శ్రీశ్రీకి ఉన్న అధికారం కొర 
ణంగో, “అనితర సాధ్యం నా మార్షం” ఆనడం 


జవగి౨ద్‌, 


ఈ చిన్నిపుసకంలో రామకృష్ణ గారు కవితల్ని 
ఎంతో జ్మాగ త్తగా ఎన్నుకోవడాన్ని గమనిస్తాము. 


శ్రీశ్రీ కవితామూ రిని పూర్తిగా సాక్షాత్కరింప 
చేయడానికి రచయిత కృషి చేళారు. 


తన 15 వ ఏట రచించిన విశ్వరూప సంద 
ర్శనము ఖండికతో (ప్రారంభించి కాల్మకమంలో కవి 
తల్ని పొందుపరచి, శ్రీశ్రీలో వచ్చిన మార్పును 
స్పష్టంగా చితీకరించడానికి రచయిత ఆపూర్య[ పయ 
త్నం చేశారు, 


తన 16 వ ఏట “ధైర్యము త్యజించి ఘోర 
యుద్ధంబు సేయ/ ననుచిత పలాయన పథంబు నను 
సరంచి] ఓ సుయోధన! యెందేగి యుంటి విపుడు/ 
రమ్ము! క్మతియోచిత సంగరంబొనర్ప” అని సమరా 
హ్వానము (1926లొపల్కిన శ్రీశ్రీ 1970లో “ఊరు 
కుంటానా నేను కసిగా కసాయిగా ఉప దవంలాగ 
ఉవ్వెత్తుగా లేచి సంహారాన్ని స్పందనం చేసి ఉదేక 
తరంగాల తురంగాలుగా ఆ[గహం కొరగాని చేబూని 
సాయుధ విప్పవ బీభత్సుని సారథినై భారత కురు 
క్నేతంలో నవయుగ భగవద్దీతా రుంరూని [పసి 
సాను” అన్నాడు, 


ఈ రెండు ఉదాహరణల మథ్యకాలంలో శ్రీశ్రీ 
కలం నుండి వెలువడిన కవిత్వాన్ని సమీక్షించడానికి 
రచయిత ఈ పుస్తకంలో ఖాఘసీయమైన కృషిచేశారు 


48 


శార్దూల తే! గితలు, చంపకకూల, 
ముత్మాలసరాలు, మంజరీ ద్విపద మొదలైన సర్క_సు 
ఫీట్లు అభ్యాసం చేసిన శ్రీ శ్రీ గురించి తెలియక నేది 
కవి కుమారులు చతికిల బడుతుశ్నారు. 


వృత్తం, 


మహితభవదీయ రూప సంపడ్యిలాస నిర్మలాం 
చిత మందాకినీ తరంగ సమనగాహనో పారిజాత 
“విమల పుణ్య మహిమ కారణ గళిత క ల్మషుడనై త” 
ఆని బహ్మువహీ సమాసంతో తేటగీతి వాసిన శ్రీ శ్రీ 
ఛందో బందో బస్తులన్నీ/ భట్‌! ఫట్‌ ఫట్‌ మనసి 
తెంచి) Damnit! ఏమి టా ఇదంటే Pray! 
it'5 అందాం?” అన్నా శ్రీశ్రీ ఛందో బంధాల 
నెక్క_డా (తెంచశేలేదు. చెప్పిన మాట చేయక పోవడం 
కూడా ఆధి వాస్తవికతే అని విడమర్చి చెప్పారు రద 


యిత, 


మృత్యు [ప్రబోధము (1928)లో శాబ్దిక మృదం 
గం ద్వారా మృత్వుభీతిని కళ్లకు కట్టించడం, (పభా 
సమేత, మోషానవీన వంటి (పయోగాల్లో న్రీలింగ 
శబ్దాల మీద ఆభిమానం చూపి భావకవుల దారి 
| తొక్కడం; “నీవు నాటిన తోటలోపల] చేవ తరుగని 
వూవు గుత్తులు | నేటి వఠకను తేట వలపులు నిం పె 
ని దెుల” అనే ముత్యాల సరంలో తత్సమ శబ్దం 
లేకుండా యత్నీపాసల స్వేచ్చతో గతి వై చితిని 
సాధిస్తూ పెద్దన కవితా శిల్పానికి ఉబ్బితబ్బిబ్బ యిన 
శ్రీశ్రీ కవితాంజలి సమర్పించడం; “కవీ! నీగళ గళ 
న్మంగళ] కళా కాహళ హళాహళిశో/ కలసిపోతని! 
కానవాకే కదలిపోతిని ఆనే కవిత ద్వారా శబ్దనాద 
సుందరమూ శబ్ద సంఘటనా వైచితీ మధుపమూ 
ఆయిన స్విశ బర్న్‌ కవిత్వం చదివి గాఢ గా [పభావి 
తుగు కావడమూ, ఆడే విధంగా శాబ్దిక ధ్వనిశో 
తాదాత్మ్యం అనుభవించి శబ్దళిల్చి ఆ మున స్విన్‌ బర్న్‌ను 
కబ్ద శిల్పంలో [పాస కీడలతో బయ విన్యాసంతో 
ఛందో నై పుశ్యంతో స్తుతించడాన్ని రచయిత రామ 
కృష్ణ చక్కగా ఎత్తి చూపారు. ఈ సందర్భంలోనే 


[సవ ంతి 


సిన్‌ బర్న్‌ శబ్ద [కీడలను మించాడు శ్రీ శ్రీ అనేం 
దుకు నిదర్శనం పీ ఆదైకతం గేయిం అంటున్నారు, 
రచ ముత. 


లాస్యతృష్ట అవే ఖండికలో జ, శ్చ, (మీ, మ, జీ 
వంటి ఆక్షరాలు అందెమోతను చవి చూపిస్తున్నాయి. 
ఈ సమాసంలో జగదీశ్వర శబ్దాన్ని తొలగించి పరమే 
శ్వర శబ్దం పెడితే గణభంగం కలగకపోయినా సొంపు 
చెడుతుంది. ఏ పదం మార్పు సపాంచదో ఆడి అనేక 
విధా? “సమర్థమైన” పదం అంటూ మహాప్రస్థానం 
(స క్తి తీసుకువచ్చి రచయిత “మహ్మాపస్థానం గీతా 
లలో ఏ ఒక్క పదమూ శబ్దమూ పరివృత్తిని సహిం 
చక పోవడానికి వెనుక శ్రీశ్రీ చేసిన సాధన ఇలాం 
టిదే?” అని చెపుతూ 'అరణ్యమున హరీంద గర్జన 
కుబరులు “ఆడవి లోపల సింహం ఆపూ” అనిమా 
రిస్తే ఎంత పేలవంగా మారిపోతుందో గమనించమని 
పాఠ ల్చి కోరుతూ మహ్మాపస్థానంలో కూర్చు శ్రీశ్రీ 
[పత్యేకతగా సోదాహరణంగా చూపింకారు. 


వ్యావహారిక భాషలోని జీవశక్తిని ఆవిష్కరించి, 
ఆధునిక కవితానికి సాహిత్యాన్ని సన్నిహితం చేయ 
డమే కాకుండా భాషా జీవశక్తిని చైతన్యానికి శ్రీశ్రీ 
పరికతంగా వాడు కోవడాన్ని “భిక్షు వర్షీయసి'లో 
గోపాలానికీ, 


సిద్ధాంత ఆవగాహ౪ ఉంటేకాని 


శీశీ భాష ఆబాల ఆర్హ్దం అయినా 
భావం అర్థం 
కాదన్నారు. 
కవితా ఓకవితా అనే వచనగీతంలో శ్మకానాల 
వంటి సఘంటువులుగాటి, వ్యాకరణాల సంకెళ్తవిడిచి, 
ఛ.దస్సుల సత్పగిష్యంగం వదలి” కవితారచనలో 
తీసుకొన్న స్యతం| తానికి మూ వాన్ని పరిశీలించాడు. 
[పయోగ కౌశలం, 
ఆభ్యాసపరిణతి మొదలై న అర్హ్హతలన్నీ ఉండడంవల్లనే 
తన కవిత్వాన్ని నూతన నిఘంటువుకీ, నూతన వ్యాక 
రణానికీ, నూతన ఛందస్సుకీ లక్ష్యం అయ్యేటట్టు 
చేశాడు శ్రీశ్రీ ఆని రచయిత వ్యాఖ్యానం. మనస్పినీ 


సంప్రదాయ పరిజ్ఞానం, చొరవ i 


సమీ. 


ఇలా తలంలో 
హేమంపిండగ మొదలై న మాటలను నూతనార్థాలలో 
వాడాడు వెలవడినై, వెళిపోయింది, నీవేపే నూత్న 
(ప్రయోగాలతో వ్యాకరణం సంకెళ్లు (తెంచడం శ్రీ శ్రీకే 
నాధ్యంఅయాయి. మహా పస్థానంగీతాల్నీ ఛందస్సు 
నుండి లయకుకొకుండా లయమండి ఛందస్సుకుసాగిన 


వాలి, నాదబహ్మపు పరిచుంబన, 


| పస్థానాలుగా వర్ణించారు. 


“ఆనర్గశం, అనితర సాధ్యనామార్గం అని 
శీ శీ 'ఐిలో చెప్పుకో వడాన్ని కొంతమంది 
ఆ షేపించవచ్చు. అందులో కవిత్వం ద్యారా విష్ణవం 
కో రేశ్రీ శ్రీవంటిక వి తనమార్గం అనితరసాధ్యం ఆను 


కోవడం సరికాదుఅంటూ శ్రీశ్రీకి ఉన్న [ పతిభా 


| 
వ్యుత్పత్తి అధ్యాసాలు వాల్మీకినుండి తనదాకా అను 
[సూతంగా వస్తున్న వాటి వారసత్యంవల్ల పదును దేలి 
నవే శ్రీశ్రీకవిత్యం పెక్కుమార్గాల సమ్మేళనంవల్ణ 
రూపొందిన స్వతంతమార్గం! అందుకే అవితరసాధ్యం 
ఆని సమర్థించారు రామకృష్ణ. 


ఏవిశ్వవిద్యాలయమూ _ గికుగువారికి ఇవ్వలేని 
బిరుదును శ్రీశ్రీ ఎలా ఇచ్చాడో, కేటలాగు కవిత్వంలో 
కన్పించే కవిత వెనుకఎంత అలోచనఉందో, కాకి 
కేమితెలుసు 'సెకోఎనాలిసిస్‌' అనే కవితలో ్రీశ్రీఅధి 
వాస్తవిక |పయోగాల్ని ఏవిధంగా సాగించాడో ఎత్తి 
చూపడం జరిగింది ఈపు స్తకంలో. 


49 


అనుశాసనానికి పద్యాన్ని మటుకు పూ ర్తిచేసి ఆసం 
పూర్తిగా వదిలేసిన సామ్యవాద భారతంలో.) నాదాలకు 
కవిత్వంగా మెరుసుపెట్టకంలో శ్రీశ్రీ నైపుణ్యాన్ని 
మెచ్చుకొన్నారు. 

బసొలకు బళ ౩తు, పద్యాలా కవిత్వం? (పాచీ 

అలీ Md ~~ [| 

నత సవ్మితమ్హా సనికిరాదా నవతరం? [పపంచాన్ని 
చూడలేని కవిశనిజం చూపదు. ఇసకలోన కలదూర్చిన 
ఉష్ణ పక్షి బాపతు. 

అంటూరాశిన, సర్షక వితల్ని, లక్షణాన్ని వ్యతిరే 
కించిన శ్రీశ్రీ వాసిని, అభిమానిస్తూ 
సెన్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అనేతల్లి వేరు జీవిత మృ త్రిక 
నుండి చైతన్యపోవక పదార్థాలను అనుక్షణమూ తన 
కవిత్వానికి అందిస్తూ ఉంటుందని శ్రీ శ్రీ చెప్పాడు. 


మళీ రుంరు. 
రా 
” ఈ వ్యవస్థను మార్చాలని ఉద్ధో షించడం కన్నా 
ఇంకోఉత్క ఎ్రష్టధర్మం ఏసాహిత్య పరుడికైనా ఎలా 
ఉంటుందో నేమాహించలేను. మరి ఈవ్యవస్థకి రక 
రకాలుగా కొ మ్ముకాచేరాతగాళ్లంతా నాదృష్టిలో (పజా 
దోహులే” ఆంటూ శ్రీశ్రీ నిజాయితీతో (పకటించాడు. 


=హాొరినొరాయణ్‌ 


వారావాఖాని 


విశ్రాంతి నెరుగని కార్యక ర్త వి, 'ఎంకటరామారావు గారు 


అక్టోబరు 20 సాయ-కాలము హైదరాబాదు నగర 
కేంద కార్యాలయములో నగరసారస్యతజ్యోతి మిత 
మండలి వారిచే తోటపల్లిగాంధీ ఆనివ్యవహరి: చబడు 
సారస్వతజ్యోతి మితమండలి ఆధ్యక్షులు, ఆంధ 
పదేక్‌ సర్వోదయ మండలి కార్యదర్శి శ్రీబోయినపల్లి 
వేంకటరామారావుగారికి ఘనమైవ సన్మానము జరుప 
బడినడి రాష్ట్ర రవిన్యూశాఖామంతి గౌ॥ పి 
మహేం[దనాద్‌గారి అధ్యక్షతన జరిగిన ఈ స కాన 
సభలో రాష్ట్రభూదానయజ్ఞ మండలి చైర్మెన్‌ శ్రీ సి 
వి. చారి, రాష్ట్ర సర్వోదయమండలి అధ్యక్షులు థ్రీ 
టి. మాణిక్యరావు శ్రీ కె. వై ద్యనాధన్‌ రాష్ట్ర గంధ 
లయ సంఘాద్యక్షులు శ్రీ కోదాటి నారాయణరావు 
కేంద (పభుత్వ స్వతంత్ర సమరయోధుల సంక్షేమ 
సలవోదారుడు శ్రీ పింగళి తిరుమః రావు దివ్యజ్ఞాన 
సమాజ (పముఖులు గడ్డంసన్యాసిరావు, మానవ సేవా 
సమితి కార్యదర్శి శ్రీ శ్రీరపు అప్పారావు [ప్రభృతులు 
థ్రీ టోయినపల్టి వేంకటరామారావు స్వాతంత్య 
సమరయోధుడుగ సంఘ సేవకుడుగ, సాపాత్య సేవ 
కుడుగ ఒక ఆర్థశతాబ్దమునుండి ఆయన చేస్తున్న 
(పళంసనీయమైన సేవను ఆయన కార్యదీక్షను గూర్చి 
కొనియాడుతు పశంసించారు. 

మొదట మంగళవాయిద్యములతో , వేదపఠన ముతో 
కుంభాహ్వానముతో స్వాగతమిస్తూ వేదః పెకి తీసుకు 
వెళ్ళినతరువాత బాలికల [పార్ట్‌నాంతరం నగర సార 
స్వతజ్యోతి మితమండలి ఉపాధ్యక్షులు శ్రీ యన్‌, 
సత్యనారాయణళాన్త్రి సన్మానషృతం సమర్పించి 
స్వాగతం పలికినారు. మండలికార్యదర్శి (శ్రీ చెలమచర్ల 
గో వాలకృష్ణమాచార్యులు శ్రీచోయినపల్లి వారిక దుళ్ళా 
లువ సమర్చించగ కోళాధికారి (క్రీ ఐ. యన్‌, ఆర్‌ 
ఆచార్యగారు గజలక్ష్మీ చెక్కబడిన మెమోంటోను 


బహుకరిస్తూ స వ్మానించారు. శ్రీ మయన్‌, సత్య వారా 
యణశాన్ర్రి సంస్కృత ములో తామురచంచిన [ప్రశంసా 
పద్యములను చడునగః _పజాకవి శ్రీముంచాం రాజే 
శ్వర తెలుగు కవితను గానంచేశారు. 

సన్మాన సమితి చే [ప్రచురింపబడిన శ్రీటోమినపల్లి 
వేంకటరామారావు అభినందన సంచికను రెవిన్యూ 
శాఖామాత్యులు శ్రీ పి. మహేందనాధ్‌ అవిష్క్మ 
రించారు. “విశ్వ” శీ ఇమ్మడోజం భ|దయ్య రచిం 
చిన “విశ్యగురు నాటికలు” అను [గంధమును శ్రీ 
బోయినపల్లికి అంకితమివ్వబడెను. [గంధమును ఆంధ 
[పదేశ్‌ సాహిత్య అకాడమి కార్యదర్శి శ్రీ డాక్టరు 
ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఆవిష్క_రించుచు కృతి 
కర్తను, కృతిభ ర్రను అభినందించుచు ఆ [గంధ 
మును సంక్షి ప్రముగా సమీక్షించుచు (వశంసించిరి, 
కృతిభర కృతిక ర్రకు నటరాజ మెమొంటోను సమ 
ర్పించి ఖద్ధరుకాలువతో సత్క-రించిరి.  మండలిపక్ష 
మున శ్రీ పోతుకూచి సాంబశివరావుగారుకూడా కృతి 
కర్తను నూతన వస్త్రములతో సన్నానిస్తూ నగర 
కేంద మండలులు చేస్తున్న కృషిని [పశంసిస్తూ థ్రీ 
వేంకటరా మారావు చేస్తున్న సేవలను త్యాగమును 
గూర్చి కొనియాడిరి. 


సభకు అధ్యక్షత వహించిన రెవిన్యూ శాఖా 
మాత్యులు శ్రీ పీ, మహేంగదనాధ్‌గారు (వసంగిస్తూ 
దాదాపు నలుబది సంవత్సర ములనుండి అనుభవం 
గడించి (ప్రజాసేవకు అంకితమైన మహనీయుడని 
అన్నారు. వక్తలందరూ వారివారి రంగములో శ్రీ 
వేంకటరామరావుగారితో పనిచేసిన అనుభవములను 
గూర్చి వివరించారు. 


ఐ. యస్‌. ఆర్‌, ఆచార్యగారి వందనసమర్చణతో 
కొర్య[కమం విజయవంతంగా ముగిసింది. 


అతా అతి రతన 


SRAVANTI! DECEMBER, 1983 Regd. No. H’HD- 23 


న a జీ క్‌ 
వషిణభారత హింది పచార సభ, ఆంధ, హైదరాబాద 


wm (a 
త ఇల 1 
ఇ 


మె అరబ్‌ ఇ 
సం తాప హిందం పరిచయ పరిక్ష 


క్రింద తలిపిన హించిపండీతులు 800మంది త" త్త వారికి పింందీ నేర్చి [పథమ షొందీ పరిచయ 
పరీక్షలో కూర్చొన బెట్టి ఆంధ సభ పక్షాన సన్మానింపబడు చున్నందుకు స్వర్ణోత్సవ సమితి 
తరస్తన వారిని ఆభినందిస్తున్నా మః, 


1. శ్రీమతి కె, అన్నపూరమ్మ గారు 
హిందీ పండితులు 
06/1 హోర, కర్నూల్‌ 5613001. 

ల. శ్రీమతి వి; ఖభాగ్యలక్ష్యి గారు 
హిందీ పండితులు 


C/. వి, రామారావుగారు 
వైద్యనాధ ఆయ్యర్‌ రోడ్డు 


ఫోర్ట్‌ కర్నూలు-518001 


లకే 
డై 


అల౦కి కోటి సాంబశివ రాకుగార 
య 

హిందీ పండితులు 

కప్పగంతుల వారి వీరి 


రామచం[దరావుపేట, వీలూరు=నలి, 


హైదరాబాదు కార్ణదరి 
ది, 1511.1988 
sss పనుల లును 

Edited, Printed and Published by ౪. Radhakrishna Murty, on behalf of the 90. 8. Hindi 


Prachar Sabha-Andhra, 959, Khairatabad, Hyderabad-500 004. 
and Printed at Dakshina Bharat Press, Hyderabad-500 004, 


